శ్రీకృష్ణ సత్యభామా విజయము 
లేక 
నరకాసురవధ 


(యక్ష గానము) 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 
లేక 


నరకాసురవధ 


(యక్ష గానము) 


రచయిత : 
సంగిశెటి మల్లయ్య 
అ గా 


తెలంగాణ సాహిత్య అకాడమి 
హైదరాబాద్‌ 





శ్రీకృష్ణ సత్యభామా విజయం 
లేక 

నరకాసురవధ (యక్షగానం) 

రచయిత : సంగిశెట్టి మల్లయ్య 

గత ముద్రణలు: 1971 


(లి తెలంగాణ సాహిత్వ అకాడమి 
స్ట 
ప్రతులు : 1000 


ప్రచురణ సంఖ్య -34 
తెలంగాణ సాహిత్య అకాడమి ముద్రణ : ఫిబ్రవరి, 2019 
వెల : రూ. 40/- 


ముద్రణ : 
చరిత ఇం(ప్రైెషన్స్‌, 


ఆజామాబాద్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ మరియు ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయం 
కళాభవన్‌, రవీంద్ర భారతి 

హైదరాబాదు - 500 004. 

ఫోన్‌ : 040-29703142 


సకల కళల సమాహారం 


పండిత విరచితమే కాని పామర రంజకమైనది యక్షగానం. యక్షగానం 
రచనగా సాహిత్య ప్రక్రియే అయినా అది ప్రదర్శనా లక్ష్యంగా రాయబడుతుంది. 
ప్రదర్శన పలు కళల కలయిక. గాత్రం, సంగీతం, నృత్యం, నటన కలగలిసి చేసే 
విన్యాసం. రచనా దృష్టికోణం నుండి చూసినప్పుడు యక్షగానం అపారమైన భాషా, 
సాహిత్యాల అవగాహనతో మాత్రమే రాయకలిగే ప్రక్రియ. అటు ఛందోబద్ధ పద్యం, 
మాత్రాయుక్త గేయంతో పాటు వచనం కూడా సందర్భశుద్ధితో రాయవలసి 
ఉంటుంది. వచనంలో అన్యదేశ్యాలను అంగీకరిస్తూ వాటి ద్వారా కొంత హాస్యాన్ని, 
కొన్ని సందర్భాలలో కథాబలాన్ని సాధిస్తారు. అందువల్లనే యక్షగానం ప్రదర్శనా 
కళగా, సాహిత్య ప్రక్రియగా సముచిత స్థానం పొందింది. 

శ్రీకృష్ణ సత్యభామావిజయం ప్రసిద్ధ కథ. స్వల్ప కల్పనలతో రాసిన 
యక్షగానమిది. సంగిశెట్టి మల్లయ్యగారు ఇ(బ్రహీంపట్నానికి చెందిన కవి, నాటక 
ప్రియుడు. తన బాల్యంలో నాటకాలను, యక్షగానాలను చూసి పొందిన స్ఫూర్తితో 
ఈ నరకాసుర వధి ఇతివృత్తంగా ఈ యక్షగానం రచించారు. ఇది అనేక ప్రదర్శనలకు 
నోచుకున్నట్లుగా తెలుస్తుంది. మాతలి, బఫూన్‌లతో అటు ఇంగ్లీషు, ఇటు ఉర్దూ 
సంభాషణలతో ప్రేక్షకులను, పాఠకులను ఆనందభరితులను చేసారు. 


నలభై సంవత్సరాల కిందట ప్రచురించబడిన నరకాసుర వధ ఇప్పుడు 
అందుబాటులో లేదు. పాఠకుల ఆకాంక్ష మేరకు దీన్ని అకాడమి పునర్ముద్రిస్తున్నది. 


హైద్రాబాద్‌, 


09-02-2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 








నామాట 


నేను ఉన్నత పాఠశాలలో చదువుకొనేప్పుడు వీథి నాటకాలు బాగా 
చూసేవాన్ని. రాత్రిళ్లు జాగరణచేని వీడి నాటకాలు చూని 
ఉదయం పూట వార్షిక పరీక్షలు వ్రాసిన రోజులు కూడ ఉన్నాయి. యక్షగానాభిరుచిని 
గల్లియున్న నేను మిత్రులు కొప్పు జంగయ్యగారి ప్రోత్సాహముచే ఎనిమిది 
సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ సత్యభామా విజయం (నరకాసురవధ) అను యీ 
యక్షగానం వ్రాశాను. ఇతివృత్తమునకు బాధకముగాకుండ చిన్న కల్పన లొండు 
రెండు చేయుచు యథాశక్తి దీనిని రసవంత మొనర్చుటకు యత్నించితిని. 

ఇతఃపూర్వ మెట్టి పరిచయము లేకున్నను నే నీపొత్తమును పంపగా ఆచార్య 
శ్రీ బిరుదురాజు రామరాజు (తెలుగు శాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము) 
గారు మరియు శ్రీ కె. సుప్రసన్నాచార్యులు (పి.జి. సెంటర్‌, వరంగల్‌) గార్లును 
సవరణలుచేసి యిచ్చారు. శ్రీవారల కెంతయేని కృతజ్ఞుడను. అభిప్రాయా శీస్సు 
లిచ్చిన గురువులు శ్రీ నారుమంచి లక్ష్మీనరసింహమూర్తిగారికి హార్ధిక నమస్సులు. 
ఈ యక్షగాన ప్రదర్శనముచేసి మెప్పులందిన పాత్రధారులు అభిమానులైన 
శ్రీయుతులు ఇడెం రఘుపతి, డొంకెన యాదయ్య, పిల్లలమర్రి ముత్యాలు, అస్మాని 
సత్తయ్య, జాని, అంకెర్ల లక్ష్మయ్య, డొంకెన శంకరయ్య, కాంటెకార్‌ ఈరోజి, వనం 
రాంలు, ఇడెం పద్మయ్య, పోలగోని సామి, రాసులనర్సిమ్మ, అచ్చన చిన బీరప్ప 
గార్లకు అభినందనాభివందనలు. పఠితలు అటనటగల ముద్రారాక్షసముల నొకకంట 
చూడవలెనని మనవి. యం.నారాయణ గారు ముద్రణావిషయమున తోడ్చడినారు. 
ఇంకా ఎందరో.... ఎందరో.... “ఎందరో మహానుభావులు - అందరికీ 
వందనములు”. 


రాయపోలు ఇట్లు 
sm సహృదయజన విధేయుడు 


సంగిశెట్టి మల్లయ్య 








శ్రీ నారుమంచి లక్ష్మీనరసింహమూర్తి, ఎం.ఏ 


ఆంధ్రోపన్యాసకులు, ఆంధ్రప్రాచ్య కళాశాల, 


నల్లకుంట, హైదరాబాదు. 


చిరంజీవి సంగిసెట్టి మల్లయ్య తొలుత (1965-1966) ఇబ్రహీము 
పట్నములోను, ఇప్పుడు హైదరాబాదు నందును మా విద్యార్థి. ఇతండు మొదటి 
నుండియు చక్కని ఉత్సాహవంతుండు. వృద్ధిలోనికి రాగల ప్రజ్ఞగలవాండు. 

ఇతండు రచించిన శ్రీకృష్ణ సత్యభామావిజయము అను యక్షగానమును 
సాకల్యముగా విన్నాను. ఇందులో లయ, తాళము, దరువు, యతి, ప్రాస, ఛందస్సు, 
వ్యాకరణము, సాహిత్యము చక్కని సమ్మేళనమును పొందినవి. కథ యందు ఈతడు 
చేసిన కొలది నూత్న కల్పనములు మెచ్చుకోదగినవిగా నున్నవి. యక్షగానములు 
ముఖ్యముగా పామరజనుల నుద్దేశించినవగుట చేత పూర్వకాలమున గూడ 
జనవ్యవహార ప్రయోగములే వాని యందు హెచ్చు. 


ఈ కాలము నందలి పెక్కు యక్షగానములకంటె ఇది మేల్తరము. దీనిని 
నటులు, జనులు, సహృదయ విమర్శకులు ఆదరించి ఈతనిచే నింకను సారస్వత 
సేవ చేయింప వలయునని నా ఆశ. 


శ్రీ కృష్ణ సత్యభామా విజయము ఇతనికి ఉత్తరోత్తర విజయ పరంపరలను 
చేకూర్చు గాక. 


నల్లకుంట, ఇట్లు 
హైదరాబాదు, సహృదయ విధేయుడు, 
6-10-1971 నారుమంచి లక్ష్మీనరసింహమూర్తి 








ర్‌ 


ఈ యక్షగానంలోని పాత్రలు 


మాతలి ఇంద్రుడు రంభ 
నరకుడు యముడు ఊర్వశి 
నారదుడు శ్రీకృష్ణుడు సత్యభామ 
కుబేరుడు సురవైరి చెలికత్తె 
గండరగండాదులు 











శ్రీకృష్ణ సత్యభామా విజయము 


(యక్ష గానము) 


శ్రీరామా మానసవరు 

డారాధన సేయుసామి నగజాసుతునిన్‌ 

శారద నంబను లక్ష్మిని 

నారాయణు గొల్తు భక్తి ననవరతంబున్‌ 
శ్రీకర ! భక్త హృత్మమలసీమ నివాస ! మహేశ ! గౌరివా 
మాకర ! భద్రదా ! భుజగ మండిత భూషణ ! కృత్తివాస ! గం 
గా కమనీయ మూర్ధ ! శుభగాత్ర ! భవత్సద రేణువున్‌ కృపా 


లోకన సేసి కావు మదిలో నిరతంబుందలంతు శంకరా ! 


హరునకు మురహర శరునకు 

గిరి రాట్తనయా మనోబ్ద గీష్పతి కజరా 
సుర సేవిత పదయుగళున 

కరయగ నీ కావ్యకుసుమ మర్చింతు లలిన్‌ 
వ్యాసుని వాల్మీక కాళి 
దాసాది కవీశ్వరులను దలంచి తెలుంగున్‌ 
భాసిలజేసిన మువ్వురు 
వాసింగవుల, సోమనాఖ్య వరునిన్‌ దలతున్‌. 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


గణపతి - కీర్తన (ఆది) 


1. శరణు శ్రీ విఘ్నేశ్వరా- దేవా-కరిముఖ హర 
గిరిజా కాంతా సుకుమారా ॥శ॥। దురిత హారక దేవ దుఃఖ నివారణ 
సురలోక వందిత కరుణించి మమ్మేలు TD 
2. వరదా! నమ్మియుంటి మురుతర దయలుంచి 
సారె సారెకు దలంచి సన్నుతింతుము ప్రోవు 1॥శ॥ 
3. భారమ్ము నీదంటి బహుగా నమ్మియుంటి 
వేరు నెంచకు తప్పులెన్నక క్షమియించు ॥శ॥ 
4. ధారా రాపోల్పురి గ్రామ మల్లయ నామ - 
బాల సుకవి నేలు ధీలోల గణరాయా ॥శ॥ 


సరస్వతీ ప్రార్థన 


కం. శ్రీ ధవళ కమల సంస్థిత ! 
మాధవ సుతురాణి ! సుగుణ మాన్య చరిత ! వీ 
ణాధర ! హర హరి విధి వి 
ద్యాధర సురగరుడ వినుత ! దయగను వాణీ! 


సభారాగము (ఆట) 


1. వందనంబులు శారదాంబా - గో - విందుని కోడల ప్రోవు 
మదంబా ॥వం॥। 
వందనంబులు కుంద హారా నంద దాయక డెందమందు - 
సందియం 
బులు వీడి గొల్చితి శారదా కవితల నొసగవె॥ 

2. అక్షరమూర్తీ మాయమ్మా - నిను - దీక్షతో గొల్లు రావమ్మా! 
కక్షయేలనె బాలకవి విలక్షణంబుగ వ్రాయబూనెను-యీక్షితికరు 
ణామృతము నొక్కింత జల్లగ రాదె తల్లి ॥ 








8 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


8. ధవళ గాత్రిరొ రాగదమ్మా - మేల్‌- కువలయనేత్రి మాయమ్మా॥ 
కువలయ ప్రియవదన భాస్మర కోటి విలసిత దివ్యరూపిణి కవి- 
మనోంబుజ సంస్థితా శుభములను గూర్చవె హరిహరార్చిత ॥వం॥ 

4. వీణ పాణిరా రాగదమ్మా - నీల - వేణీ విద్యలరాణివమ్మా ॥ 
వాణి శ్వేతాంబరముదాల్సి మేను ధగధగ మెరయ ధవళిమ-భాను 
దీప్తితొ నొప్పు హార[్రేణిగల గుణగణ విభూషిత ॥ 

ర్‌. కలుష హారిణి ప్రోవవమ్మా-ఘ-ల్లన కాలందియలు రావమ్మా - 
సలలితాంగిరొ పలు విధంబుల సంస్తుతించెను మల్లయాఖ్యుడు- 
కామితార్థద రాయపోల్‌ శ్రీ కావ్య శోభను గూర్చు జననీ ॥వం॥ 
అని యిష్టదేవతా ప్రార్థనంబుల సలిపినంత “నరకాసుర 
సంహారం బను యక్షగాన కథాక్రమం బెట్టిదనిన : 


రంభ మేనకల ప్రవేశము 
(తెర లోపల) 


ఉ. శ్రీలలనా మనఃకమల సేవిత భాస్మర ! సౌఖ్యదాయకా! 
ఫాలవిలోచనార్చిత ! సుపర్వ జగద్ధితకారి | బాల! గో 
పాల! హరీ! ముకుంద! ఘనపాప విదూర! అనంత! కేశవా! 
పాలన సేయవేర! తమపాద జలేజములాత్మనమ్మితిన్‌. 


దరువు - ఆట 
1. శ్రీ లక్ష్మీ వల్లభా - శ్రితజన మందారా -  గోపబాలా - మమ్ము 
పాలన సేయవే - పరమేశ యసురారీ - _గోపబాలా శ్రీ॥ 
2. శంఖ చక్ర గదా-శారంగ కమల పాణీ - గోపబాలా వో 


సంకట హరణా-శ్రీ-సౌఖ్య దాయక దేవ - _గోపబాలా శ్రీ॥ 
8. చారుభూషణ ధారీ- మేరు మందర ధీర గోపబాలా వో 
నారద బ్రహ్మేంద్ర-నతులు గొనెడు సామి - గోపబాలా శ్రీ॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


4. క్ష్యాతలంబున రాపోల్‌ - సామివై వెలసిన - గోపబాలా మీ 
పూత పాదాబ్దము-లుప్పొంగి భక్తితొ గొల్లు _గోపబాలా 
గీ. మందయానరొ తెరవెడలందముగను 
మాదు చరితంబు విన్సింతు మమితకుశల 
భావముల్‌ గల్లి సభలో సెభాసనంగ 
కవి సుపండిత గాయక గణము మెచ్చ. 


తెర వెడలుట 


1. కాంతలమూ - హరిచేత పూల-బంతులమూ ॥ 
స్వాంతంబున శ్రీ స్వామిని నమ్మి-చెంత జేరితిమి 
చెలంగి మింద్రుని ॥కాం॥ 

2. లలనలమూ - పీతాంబర - భూషణ ధారిణులమూ॥ 
వలపుల నారతి వెలందిని మించిన-తళుకు బెళుకు 
మను తలిరుంబోడులము ॥ కాం॥ 

8. కొమ్మలమూ-స్వర్గాధిపుచేతి - బొమ్మలమూ॥ 
ర్లుమ్మని ర్లుం రుం రుమ్మని నాట్యము- 
గమ్మత్తుగ మత్తును గొని సలిపెడు ॥కాం॥ 

4. రమణులమూ - సుకుమార యౌవన - కమనీయులమూ॥ 
ఘుమ ఘుమ సుగంధ సుమముల దాల్చియు-సుమతి 
కాళ్ళయందెలు ఘలు ఘల్లన ॥కాం॥ 

5. భామలమూ -సరిలేని సుందర-రామలమూ॥ 
వరరాపోల్పుర మిరవుగ మల్లయ-నరయు 
పరాత్పర చరణము నమ్మిన ॥కాం॥ 








10 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


రంభ-ద్విపద 


శ్రీకరుని భక్తుండు శ్రీల వెల్లొందు 
నాకాధిపుడు పూర్ణ రాకేందు ముఖుడు 
వర రుచి మాణిక్య మరకత రత్న 
సురచిర వజ వైడూర్యముల్‌ గల్లి 
సురవర మునివర స్తుతుడౌచు వెల్లు 
కరము రంజిలు శచీ కాంతను గూడి 
కామధేనువు మరి కల్పతరువచట 
సామజయానరో నేమంబును నుండి 
వలసిన కోర్మెల వారకనిచ్చుం 
బలరిపుని భాగ్యంబె భాగ్యమ్ము సుమ్ము 
రమణిరో ఆ పురి రమ్యత నెంచ 
సుమతి! శేషుడు గూడ చులకనే సుమ్ము 
అమరావతి పురమదియె మా పురము 
రమణి! వేశ్యలమె సుర రాజు కడ మేము 
నృత్యంబు సేయుదు మత్యంత ప్రీతి 
నిత్యంబు నూతన నేమము లొప్ప 
నేను రంభను మేనకీమె నండ్రు సఖి 
చాన ఊర్వశి కొణకు జాగయ్యె నేడు- 


అంత 
ఊర్వశి ప్రవేశము 
కం. కోరిక కోర్కెల నొసరాడి 
నారాయణ వినుతచరణ! నగజేశ్వర న 


పారాయణ సేసెద మది 
వారక నెల్లపుడు గావు వరభక్తహితా! 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


(తెరలో) 


1. కేశవ వైకుంఠవాసా- దాస-పోషక మమ్మేలు శ్రీశా ॥ 
యీశరావేర! భాసురానన-వాసవార్చిత దోషనాశక 
దాస వందిత దోసిలొగ్గితి- దోషమెంచకు దాసురాలన్‌! 

2. శ్రీ మత్స్య కూర్మావతారా- వరాహ వామన నరసింహావతారా॥ 
రామ భార్గవరామ కృష్ణనామన బుద్ధావతార కల్కి 
యామహి దశరూపధారి - యిష్ట వేల్పురొ నిన్ను మరువ ॥ 

3. రవికోటి తేజోవిరాజా- విష్ణు - దేవా నీలవర్ణతేజా ॥ 
భవనుతార్చిత భువిని మల్లయ- కవిని యేలిన 
కువలయాక్షా- అవని రాపోల్‌ సువర దైవమ- 
నవరసోన్మయ దివిజ వంద్య ॥కేశవ॥ 

చెలి కం. తెర బయలు వెడలి తెల్పుమి 
గరితా నీ పేరదేమొ ? కార్యంబేమో? 
సరసముగ దెల్పుమెచటికి 
అరుగుచు-నున్నావొ వేగ అరవిందాక్షీ! 


(తెర వెళ్ళుట) 


1. శుభాంగి నూర్వశిన్‌ సభన్‌ వెడలితిన్‌ - రభసంబు వినవే 
తొ వినమె-చెలియా-ఇభయానను గనవే ॥ 
ఇభయానన్‌ - సభలోనన్‌ - గుబాలించగన్‌ 
పూల ఘుమ ఘుమల్‌ ॥శుభాంగి॥ 
2. సురవిరాట్సతి సుందర వేశ్యన్‌ - మురారి వరపుత్రిన్‌ ॥ 
విమల సరోజసుమగాత్రిన్‌ ॥ వరపుత్రిన్‌ - విరి 
బోణిన్‌ - సరిగమ ప ద ని స స్వరములు బాడుచు ॥ 
8. శశి సమవదనన్‌ పసిడి తొడవులన్‌ వసు వజ్రాల్‌ 


దాల్లున్‌ - కోమల కుసుమంబుల దాల్లున్‌ ॥ 








12 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


కుసుమంబుల్‌ - వసు వజ్రాల్‌ వసుధలొ 
రాపోల్పశుపతి కీడుచును ॥శు॥ 


(రంభ ఊర్వశితో) 


కం. చెలియా సంతసమాయిను - నిలుచుంటిమి యింత 
దాకనీకై సఖియా - బలరిపుని భటుడు తొందర - 
నలయించెను పదవె పోదమార్యుల కడకున్‌ 


(రంభ-ఊర్వశి-దరువు-అది) 


రంభ : నాతీ సయ్యాట లాడుదము - నందన వనమునన్‌- 
బ్రీతి దోబూచులాడుదము ॥ నాతిరొ నిర్జర 
నాథుడు మెచ్చగ- అతులిత (పేమతొనాడుదమిప్పుడు॥ 

ఊర్వశి : పూల పొదరిండ్ల దాగుచునూ - చెంగల్వబంతుల- 
లీలకేళియు సల్పగాను ॥ విలసిత వనమున జల 
పన్నీరులు సలలితముగ మేనెల్ల జల్లుకొని ॥పూల॥ 

రంభ: మన్మథ పూజసేయుచును- మనమిరువు రమిప్పుడు- సమ్మతి 
కాగలింపుచును ॥ నెమ్మనమున గల విరహ తాపమది 
సొమ్మసిల్లగను సోమవదన విను॥ మ॥ 

ఊర్వశి : నారీ శృంగార రాపోల్పురినీ- నివశించునట్టి-చారు 
సుందర సుకవి వరునీ ॥ కరుణ తోడుత గని పాలిం 
చెడు హరిహరు చరణము లాత్మగొల్బుచున్‌॥ 


అంత 
మాతలి రాకడ 


1. మాతలి నామ ప్రఖ్యాతుడ - లోకమానిత కీర్తి 
విశాలుడ॥। భూతల పాతాళ స్వర్ణంబుల మేటి 
నీతివంతుడని మాటికి పొగడేరు 1 మా॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


18 


2. అమరేంద్ర రథ చోదకుండరా- కోటి-యమర వినుత 
ధీరుండరా॥ సమరమందున యసుర చక్రవర్తులనైన 
యమపురి కంపేటి యరివీర భీకరుడ ॥మా॥ 

3. అఖిల విద్యా పారీణుడా-దేవ-నిఖిలేశునకు ప్రియ 
సచివుడౌ।। అఖిల శుభము లొసగి నిఖిల వేళల 
గాచు ప్రకటిత రాపోలు పరమేశు గొల్పేటి ॥మా॥ 

వచనము : 


ఒరే సేవకా! పాతాళ స్వర్ణ మర్యంబులందు స్వర్షంబు సర్వ సంపదలకు 


నిలయంబు. ఇందు నిర్ణరులగు దేవతలకు అదితి సుతుండైన యింద్రుడు అధిపతిగా 
నుండు. అతని యాస్థానమున నుండు సచివోత్తముడ మాతలి నామంబున పేరుగన్న 
వాడ. శత్రుమృగంబులకు మృగరాజును. సర్వ విద్యా పారీణుడ. మదీయ ప్రభునాజ్ఞ 
శిరసా వహించి యుందు. సేవకా విను వేసారకా. 


మాతలి : 


బపూన్‌ : 


మాతలి : 


బపూన్‌ : 


మాతలి : 


(హాస్యము) 
వచనము : ఏయ్‌ బపూన్‌ - వాట్‌ నాయిస్‌ ఈజ్‌ దిస్‌. 
ఓ లార్జ్‌ - హియర్‌ ఈజ్‌ ఏ డ్రామా కండక్టెడ్‌. 
వాట్‌ ఈజ్‌ ఇట్స్‌ నేమ్‌ ? 
సర్‌ ఇట్స్‌ నేమ్‌ ఈజ్‌ “శ్రీ కృష్ణ సత్యభామా విజయం”. 
లెట్‌ ఇట్‌ బి.బట్‌ హమారా కింగ్‌ ఈజ్‌ కమింగ్‌ హట్‌ 


జావో డరా 


బపూన్‌ : 


మాతలి : 


హుజూర్‌ చల్‌ జారహాహూం-మగర్‌ ఏక్‌ బోల్‌ దేవో ప్లీజ్‌-తుమ్‌ 
ఉంటరు బోలె హెవెన్‌ మె. వహాంగీర్వాణ భాష చోడ్‌కే తుమ్‌ ఐసా 
అంగ్రేజీ హుర్దూ తెలుగు మిలాకె బాత్‌ కర్‌తే భాయ్‌. తుంహారా కింగ్‌ 
భీ ఐసా బాత్‌ కర్‌తే. 

ఆరే! మై ఫ్రండ్‌ క్యాకరనా భూలోకమ్‌ సే చంద్రలోకం తక్‌ 

అంగ్రేజీ క మోజ్‌ బడ్‌గయా క్యాకర్‌నా? మైభీ ముష్కిల్‌ సే సీఖ్‌లియా- 
మిస్టేక్సు హైతో ఎక్స్‌క్యూజ్‌మి రే. 








14 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


కం. 


దేవేంద్రుడు ప్రవేశము 


కం. _ భృగీశ్వర చండీశ్వర 


పుంగవ నాగేంద్ర సేవ్య పుణ్యచరిత్రున్‌ 
మంగళకరు నమల చరితు 
గంగా ప్రియు గొల్తు భక్తింగరిచర్మ ధరున్‌. 


(తెరలో దరువు) 


నిర్ణరేంద్రుడు వెడలెను- లోకంబులు- 

నిగమంబులు పొగడను॥ దుర్ణయారుల బట్టి 

నిర్జీవులుగ జేయు- వర్ణితాధర్ముండు వర 

సిరియుత ఘనుడు ॥ని॥ 

అష్ట దిక్పాలురును-సూరి ముని-(స్రష్టలాంగ మెచ్చను॥ 
అష్టెశ్వర్యంబుల నతివలారతులివ్వ 

యిష్టంబుతోడ శచీంద్రుడందంగాడు ॥అ॥ 

గరుడ గంధర్వులును- కిన్నెరయక్ష - ఘనులు సిద్దులు గొల్వనూ॥ 
మరకత మాణిక్య వరహారముల దాల్చి ధరణీ రాపోల్పురి పరమేశు 
దలచుచు ॥ని॥ 

ఓరి సచివా! నీదగు కోరికతో తెరను వెడలి కొమరొప్పగ నే 


మారక నాచరితంబును కూరిమి వినిపింతు వినుమి కుశలముతోడన్‌. 


(తెర వెడలుట) 


సుందరుండన్‌ - విమలేందు ముఖుడ - శచీమందయానా నాథుడన్‌ 
లోకానంద సుగుణాత్మకుడన్‌ మందిత రవికిరణ సుందర వరరుచి కుందన 
హరుడ నందిత హృదయుడ  ॥సుం॥ 

దివ్య పీతాంబర దేదీప్య కుసుమశ్రీ నవ మాలాధారుడన్‌ - శతకోటి - 
నామంకితాయుధుడన్‌ భవ్యప్రతాపుడ దివ్యసుపాలుడ కావ్యగీతాప్రియుడ 
కాంతా మనోమన్మథుండ ॥సుం॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


15 


3. అమరావతి ప్రోలు వరలక్ష్మీ ప్రియుడ నే నమర గురునకు శిష్యుండన్‌- 
రాపోలు-అంగజ మదభజంకున్‌- విమల మనోంబుజ రమణీయ పీఠంబు 
నమిత భక్తితో నొసంగి యారాధనము సేతు ॥సుం॥ 


ఇంద్రుడు. 


ప్రధాని. 


ఇంద్రుడు. 


ప్రధాని. 


ఇంద్రుడు. 


ప్రధాని. 


ఇంద్రుడు. 


ప్రధాని. 
ఇంద్రడు. 
ప్రధాని. 


(ఇంద్రుడు - ప్రధాని-వాదం) 


భూరి సభ దీర్చు మంత్రీ కోరిక సకలగుణ తంత్రీ ॥ 
కోరి నీ యాన కొల్పు దీర్చితి పేర్మితో ప్రభూ ॥ 
కుశలమున సురవరులనెల్ల కోరి పిల్వుమిర సచివా ॥ 
దిశాపాలకులు మొదలు దివ్వులెల్ల వచ్చిరి దేవా ॥ 
సిద్ధసాధ్య గంధర్వ ప్రభృతులు విచ్చేసినారా? 
సిద్ధాదులు వచ్చిరెలమి హద్దు మీరకను సామి ॥ 
గరుడ కిన్నర యక్ష గణము లేరోయి మాతలి ? 
సురవర్యా ! యరుగుదెంచిరదుగో వారెల్ల దేవా ॥ 
రమణీ మణులు నూర్వశి రంరభల పిలుపు మంత్రీ ॥ 
సుమతీ! మీయాజ్ఞ రాపోల్‌ సామి కరుణటులెసామి 
(నిష్టమము,) 


సంధివచనము : అంత నరకాసురుడు ప్రవేశించుటెటులన. 


(నరకాసురుడు - ప్రవేశము) 


ఉ. ఎప్పురి తెల్ల నుండు మరియేపురిలో పులిగోపుగూడ తా 
నెప్పుడు యాటలాడునొ, సురేశ నిశాచర వీరలిచ్చతో 
నెప్పురిదేవు గొల్చెదరొ, యేపురి సర్వసుఖాల వాలమో 
అప్పురి దైవపాదముల నర్చమొనర్చెద సారెసారెకున్‌. 


(తెరలో దరువు) 


1. నరక రాజేతెంచెను - దైత్యకుల - సురవైరి ప్రభతించెను ॥ వరదాన కృపాణ 
శరధను ముద్దర ధరుడు సుందర భవ్య ధవళ భూషణ ధారి ॥ నరక ॥ 








16 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


2. అష్ట మంత్రులు గొల్వగా - భేరిమోత-సృష్టి యంతయు నిండగా ॥ అష్ట ॥ 
భోగాన్విత ్రష్టసమాన విశిష్ట నారీలోలు సితవాల గదాధారి ॥న॥ 

3. ధారుణి వదకంగను-శతకోటి తేరులాదిగ గల్దను ॥ భూర తప్పెట 
తాళములు (మోయగను చాల - మేరుధీరుడు పారవార గంభీరుడు ॥ న ॥ 

4. తరుణీ శతం బాడగా - నృత్యంబుల - మరుగీతముల బాడగా॥ నిరతంబు 
సంతోష నీరధి దేలుచు ధరణి రాపోల్పురి యురగ భూషణు నమ్మి॥ న॥ 


(తెరవెళ్తుట) 
(మూడు తీర్ల దాటి) 


1. అండాండ పిండాండ బ్రహ్మాండముల నెల్ల-పిండి పిండిగ జేయు భండన 
శూరుడ॥ చండ విక్రముండరా దోర్టండ ప్రతాపుండరా - ఉద్దండ వరప్రసా 
దుండ-కాల భీకరుండ-రవికోటి తేజుండ॥ నాయండ నిల్వలేరు దండ 
ధరాదులు ఖండింతు నసిధార కాలమృత్యువునైన 1 అం ॥ 

2. జంభారి పురిమించు సంబరముతో శోణకుంభిని పాలించు కుశల యంత్రాం 
గుడ॥ గంభీర రూపుండరా తీక్షణ -దంభోళి నెదిరింతురా ॥ శోణాంబరముల 
డాల్తు నంబా-సుతసతి కదంబ-మన్మథుడ ముదంబు-విజృంభించి నిలచిన 
స్తంభించు జగమెల్ల డంబాకారుల బట్టి అంబకు బలినిత్తు ॥ అం॥ 

3. అంగవైభవ మారు రంగ విశారద-అంగనా హృదయాబ్ద భృంగ 
సమానుడ॥ మంగళా స్టైశ్వర్యుడా-సా-రంగాంక ప్రియ భక్తుడా ॥ శ్రీసంగి॥ 
శెట్టి వంశ గంగాసంగమమున కురంగ చిహ్నడు మల్లయనంగ - తా 
పొంగుచు శుభముల పొల్పొంద నొసగే శుభాంగుని రాపోలు లింగేశు మది 
గొల్తు ॥ అం॥ 


ప్రతాపము 
ఒరే ఒరే! కోటి సూర్య తేజుండనై, శోణిత వర్ణాంబర ధారినై వివిధ 
తంత్ర మంత్ర యంత్ర కామ శాస్త్రంబుల పారీణుడనై, అష్టమంత్రీ 


యుతుండనై కాలంబు గడుపుచుందు విన్మింకముందు. భూదేవి వరాహ 
మూర్తీ సుతుండనై రాక్షస వరశ్రేష్ణుండనై దేవతల బద్ధవైరినై అవక్ర 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 17 


విక్రమ పరాక్రుడనై భూత భేతాళ పిశాచ గణంబుల శాసించువాడనై 
శుక్రాచార్య శిష్యుండనై నరకుండన వెల్లుదు-సురలన్న మిక్కిలి యల్లుదు. 


ధగద్ధగాయ మానంబగు వైష్ణవాస్త్రధరుండను మదీయ రాజధానీ నగరము 

ప్రాగ్భోతిషంబనంబడు. ఐరావతము నెదిరించు సామర్థ్యముగల సుప్ర 

తీకము నా వాహనము. భగదత్తుడనువాడు నా సుతుడు. నా దండ 

నాథుని పేరు పీఠుడు దేవతల తల్లియగు అదితియొక్క కర్ణకుండలములు 

వరుణచ్చత్రంబును నా యధీనమైయున్నవి. పదునారువేల స్త్రీలు నా కను సన్నల 

మెలంగుదురు. చెజిసాలల వెలుగుదురు. అహ్వ-హ్వ (వికటాట్టహాసము) సేవకా 

నా ప్రకృనున్న సుర వైరిని విచారించి చూడుము. 

సురవైరి 

1. హుటా హుటిన్‌ - యార్చాటంబులన్‌ తృటిం గెల్తు నాడిత్యులన్‌॥ 
మటుమాయాదుల కిటుకుల నెరిగిన ఘటికుడ నీరధి గంభీరుడరా॥ 

2. కృపాణ గదా శరవిద్యలన్‌ నపారంగముగ నేర్చితిన్‌ తపంబు లొనర్చి 
కపాలి కృపచే నపార వరముల నందితి వినరా॥ 

3. సుర వైరి యను నామమునన్‌ - కరంబు వెల్టుచు జగంబులన్‌ ॥ నిరంతరము 
శివ హర హర యనుచును - మరువక రాపోల్‌ హరుంగొల్తురా॥ 


నరకుడు అష్టమం[త్రులబిల్చుట 


సురవైరీ మహారాజా 
గందర గండా 2 
భీమ ప్రతాపా 2 
విషమ సిద్ధీ మహారాజా 
శక్తి ప్రసాదా 7 
భీషణాకారా 2 
లయకాలరుద్రా గి 
పరతంత్ర భేదీ 7 
18 శ్రీకృష్ణ సత్యభామా విజయము 








ఉత్సాహ : అష్టమండ్రులారా లెండు అంబరంబు జేరగన్‌ సృష్టికర్త 
భీతినొంద చోద్యమంద నింద్రునిన్‌ భ్రష్టుజేసి స్వర్గపురీ 
పాలనంబు సేయగాన్‌ నిష్టదోలుడెల్లసేన నీక్షణంబు ధీరతన్‌ 
(గత్తు-) 
1. మహోగ్రమున నా మహేంద్రుల-స్వాహా యొనర్చు డీ క్షణమునన్‌॥ 
సహాయ దేవతాగణముతోన్‌॥ 
2. కృపాణ ముద్దరము లపారముగగొని-కపాలిభక్తులు నడువుడీ ॥ కపాలి 
భక్తులు నడువుడీ-అపాయముల దల్వకుడీ ॥ 
8. నభంబు వడంకగ విభాసురోద్ధత-యిభంబు లెన్మిది భోయనన్‌ - యిభంబు 
లెన్మిది భోయనన్‌- శభాసనగ రాపోల్‌ హరుడున్‌ ॥ 
సంధి వచనము : - ఇచట యిట్లుండ దేవేంద్రుని సభకు దిక్భాలకులు వచ్చుచున్నా 
రెటులన : 


(యమధర్మరాజు = ప్రవేశము) 
(తెర వెళ్ళుట) 


1. దక్షిణాధీశుండన్‌ - సులక్షణపరుడన్‌ - అక్షయబలుడన్‌ ॥ ద॥ సాక్షికర్మసుత 
శ్యామల వరరక్తాక్షుడ మేఘాకారుడ వినరా ॥ద॥ 
2. భూరి ప్రతాపుండన్‌ -పా-పారిని పుణ్యుల పరమున కంపెటి ॥భూ!। వారక 
ధర్మము తీరు తెబుంగుల మీరక నెప్పుడు కోరి చరించెటి ॥ద॥ 
8. _ రాపోల్పురి నిలయా గంగా పగదాల్సిన గౌరీరమణా ॥రా॥ పాపహరణ 
నీ పదముల నమ్మితి కాపాడుమి దయ కలకాలంబు ॥ద॥ 
మాటలు :- 
ఒరే సేవకా! నీలాభ్ర సమశరీరుడ, పాపపుణ్య జ్ఞానుడ, సృష్టి 
లయ ధర్ముడ, ధర్మచరితుడ, అనంతకోటి జీవుల పాపపుణ్యముల 
విచక్రించిపాపుల పలుబాధల పాబ్టేసి పుణ్యుల పరమున కంపుచు కర్త 
వ్యంబు ని మేషము మరువకుండువాడ! సూర్యభగవానుని పుత్రుడ, 
శనైశ్చరుని సోదరుడ! మహిషవాహనుడ - దక్షిణా ధీశుడ పాశాయుధుండ ఇంద్ర 
సభకై బోపుచుంటిని మంత్రీ-వినుమి కార్యతంత్రీ. 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 19 


(కుబేరుడు - ప్రవేశము) 
(తెర వెళ్ళుట) 


1. వైభవుడను విను కుబేరనాముడ-సభకు వెడలివస్తిన్‌ - అతులిత రభ 
సంబుతొ జాస్తిన్‌! విభూతి జక్కుల ప్రభుండ నరయగ-విశాలసుకీర్తి 
వశుండ శ్రీవర ॥వై॥ 

2. దండ ప్రతాపుడ చండకిరణ మార్తాండ సమానుండన్‌ - వార్థిగంభీర 
స్వభావుండన్‌ ॥ కుండలి భూషణునండజేరిన యఖండిత శాంతి 
నిధానుడ శై వుడ ॥ 

3. సతతము రాపోల్‌ కృతికర్తకు తా నతులిత ధీ గరిమన్‌ - వరముల - కుతు 
కమునిడు హరుకున్‌ ॥ మతిలొనర్హు స్థితమతినై వితభవ క్రుతుడనౌచు 
సమ్మతముగ జగతిని ॥వై॥ 

మాటలు : 

ఒరే సచివాగ్రణీ! మదీయ నామంబు కుబేరుడందురు. విశేష హేమ 

ధాముడ, ఉత్తరాధిపుడ, సౌభాగ్యనిలయుడ, మహేశ్వరుని ప్రియభక్తుడ 

కృపాణాయుధుడ, చిత్రాదేవి మనోహరుడ, ఇంద్రసభకై వెళ్ళుచుంటిని. 
సంధి.వచనం॥ ఇంద్రుడు కొలువుదీర్చియున్న నటకేగి కుబేర యములు! 
కుబేరుడు : కం. వందనములు దేవేశ్వర 

వంనదములు రాక్షసారి, వరగుణనిధియో 

బ్రుందారకాది సంస్తుత ! 

వందనమిదె మిత్రనాదు వందనశతముల్‌ ॥ 
ఇంద్రుడు: కం. వందనములోయి డెందము 

నందంబయ్యెను కుబేర! నయగుణభరితా ! 

అందమలరు నీ పీఠం 

బందునంగూర్చుండవోయి ! యలసతదీరన్‌ 
యముడు: కం. సురలోకపాల ! శరణిదొ 

పరమద గర్వాంధకార పద్మహితా ! శ్రీ 








20 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


వర భాగ్యకలిత ! కాలుడ 

నెటిగితి గనవోయి నన్ను నెమ్మిన్‌ మిత్రా! 
ఇంద్రుడు: కం. సురుచిర కాంతుల నీనెడు 

వరసింహాసనం బిదుగొ వనజాప్తసుతా ! 

కర మానందంబాయెను 

పరమేశుని భక్త ! పుణ్యపాప జ్ఞాతా ! 


(ఇంద్రుడు సభజేయుట) 


1. సభ జేతమా మాతలీ-భూరి దివ్య-ప్రభలు వెలగ నీతటిన్‌ ॥సభయందు 
దిక్పాల సన్ముని యోగులు-సొబగు గల్మెడు రత్న శుభపీఠములనుండ ॥సభ॥ 

2. మునుల యాగము గాంతమా - గంధర్వుల - వీణగానము విందమా ॥ 
మనము లుప్పొాంగగ మధురగానాబ్ధిలో - మునిగి తేలుచు నిపుణ ఘనుల 
నేర్చరతామా ॥ 

8. కవి పండితుల బిలుతమా - విద్యాగోష్టి - నవిరళముగ నుందమా॥ సవినయ 
ముగ మౌనీ కవిపుంజముల చేత భువిని సచ్చరితముల పొలుపొంద 
విందామా॥ 

4. రంభోర్వశుల బిల్లమా-నాట్యంబుల-సంబరంబున గాంతమా॥ అంబు 
జాక్షులు మేనక తిలోత్తమ -బింబాధరాప్సర పేర్మిగణములబిల్చి॥ 

5. భూరి యానందంబుతో - రాయపోలు - మేరుధనుర్ధారినిన్‌ - చారుసుందర 
దివ్యజాల గొల్చెద మెప్పు ధరణి రాపోల్పురి వారక వెల్లుమి ॥ సభ॥ 

కం. పిలువుమి మృదు మధురమైన 

పలుకుల బలికెడి వయారి భామల రంభన్‌ 

నెలతను యూర్వశిమేనక 

నలయక నాట్యంబు సలుప నానందముగన్‌ 
సంధివచనం॥ అంత రంభోర్వశులు నాట్యముసేయుచుండి రెటులన 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 21 


(సినిమా-తీరు) 


రారా నవమన్మథాకారా-నారాజ-జాగేల జేసేవురా - నారాజా - ననుజేరి 
సుఖీయించరా ॥ 

చారు శృంగార భావములు లోలోనంబొంగ-సంపెంగ పొదరిండ్లలో - 
నారాజా-సరసాలాపములు జేయరా ॥ 

అధరంబు వడకె మేను యదిరినట్లయ్యె సామి అంగజు బాధకోర్వరా- 
నారాజా-ఆలసించతాళ లేనురా ॥ 

రారా రాపోల్పురి ధీరా శృంగార మారసూరి వసం తాదులు-నారాజా చూడ 
నీ సరి రారురా ॥ 


సంధి వచనం: ఇట్లు ఇంద్రసభలో రంభోర్వశులు నాట్యము సేయుచున్న 


సమయమున నరకాసురుడు తన బలములతో గూడ నా సభం 
(బవేశించుచు వికటాట్టహాస మొనర్చుచుండగా 


నరకుడు : అహ్హ హ్ల-జెరా ! దీని వంపుసొంపులు నాట్యము - అహ్హాహ్హా 


ఇలా 


(ఉత్సాహ) 


ఇంద్రుడు: బెరా నాక మందు నాదుయాజ్ఞలేక జొచ్చితౌ ? క్రూరచిత్త; 


దుర్మదాంధ గోలసేయనేలరా ? రార, కీడుమూడె నీకు రంకులింక 
మానరా ఘోర కులిశధార నిన్ను గూలనేతు రక్కసా. 


నరకుడు : (పంచ చామరము) 


తెజింగు దెల్యదోయి నీకు తీవ్ర పౌరుషోక్తులన్‌ 
మొజంగు చుండి శ్వాసనమట్లు ముందువెన్మ దెల్యకన్‌ 
యెరుంగు ప్రాగ్టోతిష పట్టమేలు రాక్షశేశుడన్‌ 
తొబింగునాకమింక నాకుతుచ్చ చెల్లబోదికన్‌. 


సంధి వచనం : దేవతలు అప్పరాదులు భయపడి పారి పోవుచుందురంత 


(కందార్థములు) 








22 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


యముడు : 


నరకుడు: 


కుబేరుడు: 


నరకుడు: 


ఇంద్రుడు: 


ఓరీ! వరబలదర్పం-బారన్‌ నిను వధయొనర్చి ప్రవిమల మతు 
లున్‌ - ధరాస్థలి శుభమొందగ-కోరికతో యేనొనర్తు ॥దర్వు॥ 
క్రూర కర్ముండా - నీకర్మంబు-దీరె నీచుండా॥ మీరి పల్మెదవేల 
నోరు మూయుమి బేల-నారీసంఘంబుతో నవ్వులాటలుగావు 
క్రూర కర్ముండా॥ 


ఓరి ధర్ముడ నాకం-బారయ వాసవుడె యేలు వరుసయె గలదా? 
మీరితి వీవని పల్మెద-వేరా ధర్ముండ ధర్మ ॥దర్వు మనగా నిది 
యేనా-చాలిక పొమ్ము-హీనాతిహీనా ॥పల్లవి॥ కనవు నీకర్మమెట్టుల 
గానున్నదొ క్షణములోన-మానహీనుడవౌచు కరమవమానమొందె 
దవుర యముడా ॥అనగా నిదియేనా?॥ 


వరదాన గర్వమతివై-నరకుడ యిటు సేయనీకు న్యాయంబౌనా? 
సురవందితు సుతుడవు నీ-వరయన్మేల్లోరు మోరి ॥దర్వు॥ వాసవు 
నకునూ-సురలకు నెపుడు-వరుసతో విన్మూ ॥పల్లవి॥ దోషరాసులు 
పెచ్చుపెరిగెను దాసదానుడవై మెలంగుమి-మోస మొందెపులేనిచో 
వినుమోరి హితవుంగోరి దెల్పితి 1వాసవునకుమా॥ 

దికృతి యతి జాగ్రత నీ-దిక్సాలన సేయవేగ దివురుమి లేకన్‌- 
వాక్సరుషము లాడిన నీ-దిక్సతి తనమంత నేడు ॥దర్వు॥ దీరును 
మూఢా దాసోహంబని దిరుగవలె జూడా ॥పల్లవి॥ భోరుభోరునయేడ్వ 
నింద్రుడు పోరిపారగ మీరలందరు-కోరి యూర్వసిజేర యుండెద 
జారు గుండెలు ర్సుల్లన ॥ తీరును మూఢా॥ 

పాపము పండెను నేటితో-నీ పని సంపూర్ణమౌను నీచా నరకా? 
రావేల రంతు లేలరా చాపల్యంబేల దుష్ట దరువు! చంపివేసెదరా- 
మునిజన సంత-సంబు గూర్చెదరా ॥పల్లవి॥ పెంపుసేసెద నాదు 
యశమును నింపెదను దశదిశల గన తల-వంపులై పారగను 
రాక్షస కొంపలెల్ల నశింప దెలియర ॥చంపివేసెదరా॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 28 


నరకుడు: 


యముడు: 


నరకుడు: 


కుబేరుడు: 


నరకుడు: 


ఇంద్రుడు: 


నరకుడు: 


యముడు: 


నరుకుడు: 


కుబేరుడు: 


నిల్వర రణమున సేనల. బిల్వర దిక్పతుల నిన్ను భీకర కలనన్‌- 
నల్వయు హరిహరులును గన-చెల్వతో చెండాడు నట్లు ॥దరువు॥ 
చెండాడెదనురా-భండనకేళి-దండి మగడనురా॥ పండితాశయ 
పాదదాసుల అండ జేరిన మల్లయాఖ్యు-నిండు ముదమునగాచి బ్రోచె 
చండికాప్రియు సాక్షిగా నిన్‌ ॥చెం॥ 


(ఇంద్రుడు -కుబేరుడు-యముడు-నరకుడు-దర్వు) 


దుష్టుడ వినరోరి నరకుడ తుత్తినియలజేతు -కష్టము నొందెవు 
యమరావతి వీడి కదలవేరా చోర॥ 

చాలించుమి యముడా పాలిటి కాలమృత్యువునురా బేల వదలకిక 
శరజాలంబుల పాలు జేసెదనురా” 

సరర మంచివిగో రకస చాలవచ్చెచూడు. హరియించెను నీశర 
జాలంబుల ధరణీ వడకంగనూ॥ 

కృపాణ శస్త్రంబుల్‌ మువ్వురు త్రపాళిక్ష గొనగన్‌ అపహసించగ 
రాక్షసగణములు యదిరెనోరిచూడు॥ 

మదీయ గధాయుధంవిదుగో విదలించెను వాటిన్‌ ముదంబు నొందగ 
బుధుల్‌ మెచ్చగ వధయొనర్హు నిన్ను. 

ఒక్కొరుడను మిమ్ము క్షణములో చిక్కొనరించెదరా దిక్కు తెలి 
యకను నోడిపారెదరు తివిచితి మోహనమున్‌ ॥ 

కాలపాశ మిదిగో రక్కస కట్టివైతు నిన్ను ప్రేలకు తృటిలో వాలి 
యొరిగెదవు కాలము దీరెనురా. 

ఓం హ్రీం క్లీం శ్రీ శక్తీ రక్షించుమి మొక్కెద భక్తి అక్షయ 

వరప్రద నమ్మితి నిన్ను సాక్షి భూతమీవె॥ 

(వచనము) ఇదియే మంచి సమయము (దర్వు) దిక్కుల మిరుగు 
లనుం [గ్రక్కచు పిక్కటిలార్పాటాల్‌ గ్రక్కున వచ్చెర మతృపాణ 

మీ కంఠము ఖండించున్‌॥ 








24 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


(నరకుడు మత్తకోకిల) 


పాహి పాహి మహేశ్వరీ శివ పాహిమాం జగదీశ్వరీ పాహి శాంకరీ 
చండికా! శివ ! బాల ! హైమవతీ ! ఉమాపాహి కాలభయంకరాత్మక 
పాహి సృష్టిలయేశ్వరీ! పాహి భక్త మనోవరార్థద! పాహి ఓం ప్రణ 
వాక్షరీ! 
సంధి వచనం : నరకాసురుడు కాళికాదేవిని మనసారా ధ్యానించి ఆ కృపాణము 
నుండి తప్పించుకొని వికటాట్టహాస మొనర్చుచుండెను. 
నరకుడు: ఏయ్‌ గండర గండా ! మహారాజా (మంత్రాలు) 
భీషణాకారా ! 22 
భీమప్రతాపా ! స్‌ 
సురవైరీ ! 1 
లయకాలరుద్రా! ష్‌ 
పరతంత్ర భేదీ ! 22 
విషయ సిద్ధీ ! 25 
శక్తి ప్రసాదా ! / 
(కందార్థములు) 
(నరకుడు, సురవైరి-యమకుబేరాదులు) 


యముడు: _గుణరూపహీన! దుర్మతి! మననంబొనరించు కొనర మాతాదులన్నీ 
పనిదీరు బరువు తగ్గెన. వనికిదొ దుందుభులు మోగ॥దరువు॥ వడి 
వచ్చెచూడూ-శరములు-నీవక్షము గ్రుచ్చెనేడు! గడీయలో మత్చురి 
నిడుము లొందెవు యగ్ని సుడి గుండముల వైచి స్రుక్కడించం 
భటులు॥ వడివచ్చెచూడు॥ 

సురవైరి: రుం జణ ధగ ధగ దీప్తల-భజింపగ వచ్చి నిన్ను పదను 
కృపాణం-బంజన రూపాసింహము-కుంజరమును బట్టుగతిని॥। కోరి 
బట్టితిరా-కరావాలంబు -ధారకొరిగేవురా॥ నారీ శామల తోడ జేరు 
పొందిక దీరె-పారిపోకు మిరోరి శూరుడవై తీవ ॥ కోరిపట్టితిరా॥ 

శ్రీకృష్ణ సత్యభామా విజయము 25 








(సంధి వచనము యముడు కత్తివేటు దప్పించుకొనుచు) 
కుబేరుడు: మును నాశమొందె క్రమ్మజి-ఘనుండెవ్వడు లేమి, నరకుంగని సమ్మ 
తితో - పెనిచెను మీదనుజకులము-అని హతమొనరింతు నరకు ॥దరు॥। 
నష్టమంత్రులనూ-దివ్యులు హరియు-సప్రష్ట మెచ్చగనూ ॥ భ్రష్టుండ 
వరబల భగ్నమొందగ నింద్రు నిష్టము గూర్చి సంతుష్టి బొందగ బుధులు॥। 
సురవైరి: చెల్లని రూకకుగీతలు- కొల్లలుగా నుండు జీదు కోర్కెను బోలున్‌- 
ర్వుల్లనగ నింద్రు గుండె గుభిల్లన గద విసరి తిదిగో॥ భీరుడ పోరా 
వ్యర్థ ప్రలాప నోరుమూయుమిరా॥ ధార రాపోల్పురి మారవైరి 
సాక్షి చేరే విడువదుర కుబేరపారి పొమ్ము భీరుడపొరా॥ 


(వంచ చామరము) 


యముడు: ధరాతలంబు కంపమొందె, దైత్యనిన్‌. వధించురా వరాస్త్ర మల్లదో 
మహాగ్ని వాయుతోద్చడంగతాన్‌. 

సురవైరి: ఒరే; జలాస్త్ర వాదనొందె, వాయువణ్ణి రాయపోల్‌ పురీశు సాక్షీ 
మీరు పారిపోదు రీశరంబునన్‌. 

సంధి వచనం : (కుబేర యముల వెన్నంటి సురవైరి వరువెత్తును) 


(ఇంద్రుడు-నరకుడు -దరువు) 


ఇంద్రుడు: ధర్మ-ధూరుడ నోర్ముయమిక కర్మ-దీరిటు వచ్చితివిర మర్మ- 
మెరుగవు పోపోరా॥ దుర్శతి సుజనుల దుఃఖపెట్టి నాహర్యముజోొచ్చితి 
వసువుల బాపెద ॥ధర్శ॥ 

నరకుడు: జెరా! ధర్మము నెరిగిన వాడవురా-ఒకడవె యేలుదు వెప్పుడురా- 
నేటితో మా యేల్బడి పోరా॥ ఆరసి ధర్మము తీరునె యడిగితి 
మారు పల్క్మ కిడుమా నాకంబీక ॥బెరా॥ 

ఇంద్రుడు: _ దుష్టా-నాకంబేలుదు నిదినిష్టా-విధియించెను యిట్టుల స్రష్ట-తెల్పితి 
వినుమో పాపిష్టా॥ నష్టమొందెరా దనజకులం బీ యిష్టము విడిచిన 
కష్టము లొందవు ॥దుష్టా॥ 








26 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నరకుడు: 


ఇంద్రుడు: 


నరకుడు: 


ఇంద్రుడు: 


నరకుడు: 


ఇంద్రుడు: 


నరకుడు: 


సంధి వచనం 


మంత్రులు: 


ఓరీ! నీతులు చాలించుమిరోరి-ఏలూమినను గెలిచిన పోరి-పల్మకు 
మింక మాటికి మీరి-శూరుడవైతివ చూడుము శరమిది-దూరును 
గుండెలో గుంకులు మానర ఓరీ! 

త్రుళ్ళే-నీ శరమప్పుడె భేదిల్లే-నాగాస్త్రమ్మిదిగో తరలే-నీమేనీ 
నాటితొ త్రెళ్ళే-కల్లగాదు దనుజాధమ జూడుమి-అల్లదె గరళంబెల్ల 
(గ్రక్కుచును 1 త్రుళ్ళే॥ 

మూఢా-గరుడాస్త్రంబిదె తద్దాఢ-గర్వంబడంచి పెన్‌ ప్రాఢ-లీలలు 
గరపెను గను జూడా-వాడి తూపులకు నోడి పారెదవు-చూడు ధైర్య 
మును వీడి వనములకు ॥మూఢా॥ 

హీనా-శరములు త్రెళ్ళిను బలహీనా-ఆగ్నేయాస్త్రంబిదొ గుణహీనా- 
దద్దరిలె దశలను గొన-మాన హీన నీ మేను భస్మమౌ గానమొనర్తురు 
గరుడ కిన్నరులు ॥హీనా॥ 

ఏదీ? నా జలాస్త్రమున యణగివనది-నరకుని చెంతన యీ సుద్దీ- 
చాలించర నీదు ప్రబుద్ధి-దద్దరిల్లై యా దశ గిశలందున యుద్ధము 
నిలువవు కృద్ధశక్తిగను ॥వఏదీ॥ 

నీఛా-వజ్రాయుధాన నదిదోచ-శతకోటి వచ్చె నీ పీచ-మడంచును 
సురలెల్లరు మెచ్చ-వాచాలుడ నీవ్యధల దొలంగియు. స్వేచ్చగ నీ 
పురింజెలువము మించును॥। 

దీనా-వరబల సల్లభ్య కృపాణ-మిదొ వచ్చె కుంభినదరన్నా-నిన్‌ 
వంచు నోరి గన్గాన్నమానక నిరతము మల్లయ నేలు భవాని 
హృదంబర మణి సాక్ష్యముర ॥ 

:ఈ విధంబుగా నింద్రాదులోడిపారిన సురవైరి మొదలగు 
అష్టమంత్రులు, పీఠుండు నరకునింజేరి జేజేలు జేసిరి. 
రాజరాజేశ్వరా- విజయీభవ -దిగ్విజయీభవ 

అమరావతీ పురీశ్వరా ” ” 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 27 


సంధి వచనం : నరకాసురుడు దేవేంద్ర సింహాసనము నధిష్టించును. ఆ 


గీ॥ 


సమయమున 
తమ వైభవముల నరక రాజేశ్వరు ప్రతాపమును పొగడుచున్నా 
డెటు లనంగా- 


మీ ప్రతాపము గని మిగుల లజ్జను బొంది 
తలవంచి సూర్యుండు ధరణి జూచు 
కరవాలమును జూచి గడగడ వడకుచు 
చంద్రుండు పరుగిడల నింద్రజేత! 
భవదీయ కంఠంబు రవము వినికిడిచే 
దిగ్గజంబులు వడకె ధీర చరిత! 
ఎవడురా? యని కంఠమెత్తి పల్మిన చాలు 
స్తంభించు జగమసుర చక్రవర్తి! 
సురలు తలవంచ యసురలు సుఖమునొంద 
పరులు హరింగన్న కుంజర భావమొంద 
సురచిరాంగులు యక్షముని సూరిగణము 
నరక రాజేంద్ర! శరణిదో శరణనంగ 


నరకుడు.వచనం : భళీ భళీ! సురవైరీ-బాగా జెప్పితివోయి ఆహ్వాహ్వా- (వికటాట్ట 


సురవైరి: 


హాస మొనరించును) అమరావతీ పట్టణంబును అవలోకించుచు 
సురవైరి తత్పురి వర్ణనము సేయును. 
(సీనము) 
బంగారు గోడలు, రంగారు మేడలు, 
పొంగారు చేడియల్‌, పూలబెట్లు, 
చెన్నాందు పేటలు, పన్నీరు బాటలు, 
వజ వైథూర్యముల్‌ వరలు వాహ్న! 








28 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


గంధర్వ గానముల్‌, గరితల నాట్యముల్‌ 
దుందుభాదుల (మోత లందునందు, 

నందన వనమాహో! కుందన రాసులు 
గంధేభ వాజులు కాల్బలములు, 

సొంపొనర్బగ స్వర్లాన సుఖములంది 

భళి భళియటంచు మనవారు పాడుచుంద్రు 

విజయ గీతముల్‌ సతతము విశ్వ వినుత! 

రాజరాజేంద్ర! రాక్షస రాజవంద్య! 

(నందనవన వర్ణన-దరువు) 


నరకుడు! 


| 


వాహ్వారేనందనవనము-గాంచ-మోహన మున్లితి ఘనమూ॥ 
విశ్వ మోహిని శృంగార మయమూ లాహి లాహిరి రతి కాంత 
సమమూ-సురుచిరము-సుందరము-అహి మహీలోక విభూషిత 
వనము॥। 

కుందన పద్మినీ ముఖముల్‌-సాంద్ర-కుంద విరుల బంతి 
కుచముల్‌-లతా బృందాళియె సత్‌ గణముల్‌-క్రొత్తవిందు పల్లవ 
కరమ్ముల్‌॥ సైకల్‌ముల్‌ ఘన (శోణుల్‌-బంధురాళి తతి నీల 
శిరోజాల్‌॥ వాహ్వారె నందనవనము॥ 

తిన్న తిన్నని సరసి కొలంకుల్‌-మేలెన్న బంగరు పద్మంబుల్‌- 
హంస గున్నల్‌ భృంగ నినదంబుల్‌-జాజి పొన్నల్‌ సంపెంగల్‌ 
కల్పంబుల్‌॥। రంభాతరుల్‌ కుంజమ్ముల్‌ గన్నేరు చంపక గణ 
సంయాతము॥। 

లతాంత రజ సంయుతముల్‌ ప్రీతి సతంబు లఘుమారుతముల్‌- 
సమ్మతంబు కవి కుల హితముల్‌-రాపోల్‌ కృపాత్ముడెల్లర 
వినుతుల్‌॥ గైకొనుచున్‌ దయ గనుచున్‌-సతంబుంటబ్రోచెడు విత 
భవు కృతమో॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


29 


వచనము: ఆహా! యీ నందన వనములో ఆనాడు దేవ సభలో నృత్యము జేయు 
ఊర్వశి నాతోంబొందిన కృతార్థుండ నేడు గదా! 

సంధి వచనం: 

అని మన్మథు డావేశ మందిన-ఊర్వశి నిజంబుగా నందుండి 

చిడిముడి పడునెడందతోనతి భయంబుననుండి- ఆ నందన మందుండి 

తప్పించుకొన జూచు చుండెను. 


(నరకుడు-ఊర్వళశిని వర్ణించుట) 


సీనము. పూర్ణిమ శశిబోలు పొలంతి నెమ్మొగ మాహ! 
అళినీల దీర్గకుంతలము లహ! 
కోదండమునుబోలు కోమలి కనుబొమల్‌ 
చంచలాయతములు నెంచకనులు 
పూబోణి నాసిక నూబూవు లలిమించు 
పలువరస కుంద కుట్మలపు రాళి 
చెక్కిళ్ళు ముకురముల్‌ చెవులు శ్రీ కారముల్‌ 
అధరోస్ట్రము పవడమాహ చెలికి 
గీ. చనులు బంగరు బొంగరాల్‌ సఖీయ కాహ! 
నడుము శూన్యంబు యరటులు నాతి తొడలు. 
నాతి నీ యంద మెంచంగ నలువగూడ 
చాల దీయింతీ నన్నేలు తాళలేనె. 
ఆట-దరువు 
1. అయారె వయారి యందము నెంచగ నజునకైన తరమా - వలపుల 
మయూరి యనభామా- చెలంగుచు సయాట లాడుదమా॥ 
2. సుందరాంగి నందనవన మందింపొంద దిరుగనేలా-విను గంధేభ యాన 
చాల-నాతో నందవేల రతి లీలా! 
3 పడంతి మేను తళుకులను గల్లి గనుపట్టు పసిడి ఛాయా-వాహ్య-జడ 
యురగంబోయా మన్మథుడు శరముల మాయ॥। 








30 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


4. నఖముల్‌ శశికళ నాభికూపమౌ- నగవులు వెన్నెలలు - కరములు సఖికి 
పద్మపు తూండ్లు-చూపులు మకరాంకుని తూపుల్‌॥ 

5. పొంగారు చున్న బంగారు బొంగరాల్‌ అంగన బిగుకుచముల్‌ - యెంచ 
నుత్తుంగ శృంగ సమముల్‌ వాహ్వ భృంగాలియె శిరోజముల్‌॥ 

6. అందాలకుప్ప రాపోలు బాలకవి నమితముగనేలు హరున్‌ సాక్షీగ-పొందిక 
నిడిన కృపన్‌-రాణిగ నుందువు జగములకున్‌ 

ఊర్వశి: కం _ వావియు వరుసయె లేదా? 


యీ విధి యింతులను జూచి యిచ్చాలీలన్‌ 
రావే పోవే యనెదవు 
గావించెద నీకు శిక్ష కలుషాత్మకుడా! 


నరకుడు. కం॥ సానులకు వరస గలదటె? 


నరకుడు: 


ఊర్వశి: 


నరకుడు: 


సానివి గావే? గభీర స్వనమున సాధ్విక 

నేనని పలికెద వీపురి 

టేనిని భామా! లతాంత రెమ్మా? రావే! 

(మూడు తీర్లధాటి-వాదం) 

ఇంతీ-చెంగల్వల బంతీ-నా స్వాంతమున గదిసి సాగించు సురతీ ॥ఇ| 
పంతము వలదంతే ప్రక్క జేరుమంట॥ ఇంతీ బంగరు దొంతి. 
చింతేల - నోబాల-రావేల-నా(మోల ॥ఇం॥ 
పోరా దుర్మతి విడు విడరా-నాచేరువ రాబోకు చెప్పితి వినరా ॥పో॥ 
నారీ మణుల గనీ తీరు నేడ్చించెదవేరా సజ్జనదూర; జారుడ-క్టూరుడ 
చేరువ రాబోకు ॥పోరా॥ 
భామా-సొగసైన సుమదామా-యా-కాముని కేళిలో కరగించులేమా 
ig కామార్తినే యేలికతేర్చుమని యంటి॥ భామిని నేతాళ-బ్రతు 
కానె మతినెంచి వెతదీర్చి యేలవె॥భామా॥ 
నీచా నూర్గురు సతులుండా రావచ్చా యిట్లు దేవవర కాంతలండా 
॥నీచా॥ వాచాల యిటువంటి వరుసలు విడుమంటి-నీచా రాబోకుదరి - 
కామాంధా మమకార-గర్వంబు విడరా॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 51 


నరకుడు : 


ఊర్వశి: 


నరకుడు : 


ఊర్వశి: 
నరకుడు: 
ఊర్వశి: 
నరకుడు: 


ఊర్వశి: 


నారీ-పాలిండ్ల హృదయమునన్‌-వే-మారు లొత్తుచు యధరమానించు 
నోటికి ॥నారీ॥ భామా నీజడ నీడ్సి బట్టితి నిప్తుడు-సామజయాన 
కౌగి 
లీయవె-రాయవె-తీయని ముద్దుల ॥ 
దుష్టా-వదులు నికృష్ణా-విడు -శిష్టాత్మ కల్లోల ఛీ పాపిష్టా॥దుష్టా॥ 
యిష్టంబులేని కాంత నిట్టట్టు కొంచిగూడ -తుష్టినాందవు రాపోల్‌సృష్టీశు 
ప్రష్టేశు యిష్టార్ధి తోడుర ॥ 
కం. అన్నా నామాటలు విను 

మన్నా దయదలువుమన్న దానవశ్రీ సం 

పన్నా! నీ చెలియల నని 

విన్నపమును సేయుచుంటి విను నా మాటల్‌. 
కం. చెలియలనని పలుకుటేల? 

చెలి నా మరుబారిదీర్చి చెలువొందెడు శ్రీ 

కలితంబౌ యమరావతి 

కలిమికి రాణివిగ గమ్ము కలకంఠి దయన్‌. 

(వాదం-దరువు) 
అన్నా! నామాటల నాలించి-మన్నించుమి దయ మైొక్కెదరా ॥ 
కన్నతండ్రి యగును విష్ణువు కనుగొంటె నీకును నాకు॥ 
వరుస లేమి బల్మవలదు - వనరుహాయతాక్రిరో॥ సరసముగను దోచె 
నీకు జనకు డెట్టులాయెనే॥ 
నారాయణ ముని రూపమున తను ఘోర తపము జేయగను ॥ వీరు 
డాయింద్రుడు వేశ్యామణుల వేనవేలు బంపెనురా॥ 
పంపినతరి యెట్టులాయె. పద్మనయనా దెల్పవే॥ కంపమొందగ నేల 
విష్ణుని కదన మందున ద్రుంచెదనే॥ 
సృష్టికర్త నారాయణుడు-జూచి సురవేశ్యల సొబగు॥ పుష్టిమించిన 
నన్ను నూరువు బుట్టజేసెను గనుమన్నా ॥ 








32 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నరకుడు: వావి వరుస లేనివాడు వట్టి మూర్ముడె విష్ణువు సావధానము గాను 
విని నాశయ్యలో సుకమొందవే॥ 

ఊర్వశి: ఎంత చెప్పిన వినవేమన్నా-ఇంతకైనా చెల్లెలనీ - స్వాంతమున విష్ణుని 
భజియించి సంతసించుము జనకుడనీ॥ 

నరకుడు: జనకుండైన పాలనసేయడ? చెనకెదను జూడవె వానిని ఘనతాపసి 
కూతుర నైతివ? చెలిగనుమీ నీ ప్రియుడనెనెను॥ 

ఊర్వశి: మనసు మారదేర కఠినా మన్నించిన నింతవరకూ వినగలేను 
వెళ్ళు చుంటి విశ్వఘాతక పోపోరా 

నరకుడు: సరిసరి తీయని పల్ములకు సరసిజాక్షీ వినవుగా॥ విరి తాపుని బల్మి 
కౌగిట వేధించెద నిను జూడవె॥ 

ఊర్వశి: ఆహాహా విధి! యన్యాయంబు ఆర్తరక్షక బ్రోవరా॥ పాహిమాం 
రాపోలు మందిర పన్నగ ప్రియ భూషణా॥ 

సంధివచనం: అని ఊర్వశి నరకుని నుండి తప్పించుకొని పరుగిడుచుండ నరకుడును 

దాని వెన్నంటి పోవంబోవ నొకానొక తరుగుల్మ కుంజమున తలదాచుకొనిన 

యూర్వశింగనజాలక యిటునిటు జూచుచున్నంత కలహ భోజనుండగు నారదుడు 

ప్రవేశించుచున్నాడెటులన 


(నారదుడు- ప్రవేశము) 


కం. జయ జయ రాధాలోలా! 
జయ జయ సత్యాంతరంగ; జగదాధారా! 
జయ జయ విజయోత్సావా! 
జయ జయ కవిమానసాబ్ద సంస్థిత కృష్ణా! 
కీర్తన (తెరవెళ్ళుట) 
1. జయ ద్వారక నిలయా-గోపీ-జన సహస్రవలయా భయ భవదూరా-దయ 
గనవేరా-నయగుణజాల నారాయణ హరి ॥1జయ॥ 
మధుర మధుర మురళీ - గీతికి-మృదు మోహన రవళీ హృదయా 
నందము సదయా మునిజన హృదిలో మోహన సుధ వర్షించెర ॥ జయ ॥ 


గం 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 33 


3. నీల గగన దేహ-తులసీ-మాలావక్షా దారా జలజాభానన నళిన దళాక్షా- 
జలజశరు జనక జగన్నోహన ॥ జయ ॥ 
4. కరిరాజ వరద ముకుందా - నరసంయుత సుఖదా గిరిధర మురహర సుర 
సంయములును-ఆరయ గలరె నీ యురుతర లీలల॥ జయ ॥ 
5. జయ జయ కవిపోషా మహేశా ప్రియరాపోల్‌ వాసా నయ మొనగూర్చి 
యభయ మొసంగుమిర రయమున బాలకవి యతనమున కిల ॥జయ॥ 
(వచనము) 
నారాయణ-నారాయణ 
కలహంబు లేమి నా కడుపుబ్బుచున్నది గదా! ఆహా యిది మంచి యదను. 
నరకుడు ఊర్వశిని వెంబడించుచున్నట్లున్నది. ఊర్వశిని రక్షించి నరకుని క్రోధ 
మోహముల పృద్ధిపరచెద. ఇంక కృష్ణుడా? సత్య జవదాటడు. సత్య అన్ని రంగముల 
నాతనికి తోడ్సడుచున్నది. ఆమె పై యంత ప్రేమ యుండ బట్టియే కదా! 
పారిజాతమును దెచ్చినది. ఇంక సత్యను యుద్ధ రంగమునగూడ ప్రవేశపెట్టెద. 
ఆహా! ఊర్వశి పరుగిడి పరుగిడి పూపొదరింటిలో దాగినది. ఈ నందన 
వనమున నరకుడు ఎచట గాంచలేక పోవుచున్నాడు. మోహాంధులు తమప్రక్క 
నున్న వారినే గనలేరు గదా! 
సంధి వచనం : నరకుని సమీపించి 
నారదుడు : కం. (ప్రవర గణము లలనాసు 
స్తవములు ఇరువంక లందు తప్పెట భేరీ 
రవములు చెలగగ మహాము 
దవజ్ఞత నుండుటొంటిందారసిలితిరే! 
నరకుడు: ఓయి నారద! నీపని నీవు జూచుకో నాతో నేమి పని? చూచు 
చుంటివి గదా సూరి ముని గణము వైపు 
నారదుడు : మీదరి నున్నవారికేమి లోటు; 
నరకుడు : ఇంక నారాయణునిగూడ దలుపనీవలేదు. ఇప్పటి నుండి 
ఎచటకేగినను ఎప్పుడైనను నాస్తుతియే లేకున్నచో నేమౌనో 
యిరుగుదువు గదా: 








34 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నారదుడు : నారాయణ................ నారాయణ. 
నరకుడు : ఆం ఏమంటివి. 
నారదుడు : అలవాటున పొరపాటు......... రాజా! 
నరకుడు : ఆం కానీవోయ్‌.......కీర్తన. 
నారదుడు : ఈ దురాత్ముని నుండి తప్పించు కొనుటకు ముఖస్తుతి యవసరమైనది 
(కీర్తన-దరువు) 
జయము జయము రాజేంద్రా - జయము రాక్షసేంద్రా ॥ జయ॥। జయము 
గల్లి వెల్లవోయి జగమునందు పరమృగేంద్ర ॥జయము॥। 
మాటలు: రాజా! నరక మహరాజా ! మీరింతకు ఇచటికి వచ్చిన సంగతి 
దెలిపితిరి గాదూ! 
నరకుడు : కం. సురుచిర సుందరి ఊర్వశి 
పిరుదన చనుదేరి రాగ బెగడొందెను తా 
పరుగిడె గననైతి విను 
మరయుమి తానెచట నాకు నందునో చెపుమా! 
నారకుడు : కం. టక్కరి లలనతో నిచటికి 
నొక్కడవే వచ్చితేల ఓ రాజేంద్రా! 
చక్కని సుమగంధులు మరి 
పెక్కురు గలరోయి విను మపేక్ష దెలిపెదన్‌ 
నరకుడు : మాటలు: నారదా! ఇతర గ్రీలెవరైనను ఊర్వశి బోలరు. దాని 
కదియే సాటి. దాని జాడ నీవలన గాని తెలియదు. 
(శంకరాభరణం -ఆది) 
నరకుడు : 
నారదా తెల్పగదోయి-నాకు-ఊర్వశి యెటనున్నదోయీ॥ మారుడుబాధించె 
యేరీతి తాళుదు-కోరి యూర్వశి జేరు తీరు తెల్పగదోయి ॥నారదా॥ 
నారదుడు: 
రాజా రంభతోడగూడి -వేశ్య రంజి ఊర్వశి తోడ।॥ భూజన సురకల్ప భూజము 
నగు నొక్క తేజో వంతుని చాల పూజించు చుండిరి ॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 85 


నరకుడు: 

ఎవ్వండు? నన్నారుగ లేడా? - వాడు క్రొవ్వెక్కి గూర్చుకొన్నాడా ॥ 
నీవైన వినంజెప్పి రావింపు మూర్వశి భావంబున ప్రీతి గావింపగా రత॥ 
నారదుడు: 

ఘనుడు నీలాభ్ర దేహుడు- వాడు-కనుగొంటె పిన్నొడు బహు 
మాయకాడు ॥ వినడు చెప్పిన నెంత వినిపించుకోడు రాజా - పని 
బూని వారిని పక్షంబు జేర్చుకొనె ॥ 

నరకుడు: 

దుర్మతీందెగనరికెదనూ వాని కర్మంబు దీరెను వినుమా ॥ మర్మము 
నెరింగించి మాటలు వినదెల్సి - హర్యనకు బంపు నటుల సేయుమి మౌని॥ 
నారదుడు: 

మీ కీర్తి వైభవములు సెప్ప - వాక్కులు చాలించు మనెనూ ॥ మీ ॥ 
నాకంబు పాతాళ లోకంబు లాదిగ మీకీర్తి నిండెను మేదిని వినడతదు॥ 
నరకుడు: 

నామ మెయ్యది పురమెద్ది - వాని నేమంబు లెయ్యవి మౌనీ॥ పావక 
జ్వాలల బడెడు మిడుత వలె - నా మహిమెరుగడు నరుండు మూర్చుడు॥ 
నారదుడు: 

నరుడు గాడు శ్రీ వరుడు - కృష్ణ - నామ విలసితుడు ఘనుడు ॥న॥ 
వరదు డనాదుల కరుణతో బోచెడి - ధర రాపోల్పురి వరదైవంబగు॥। 
సంధి. వచనం. 

నారదుడు శ్రీ వరుడని యతవి పొగడుట విని భగ్గున మండి కను 
బొమలు చిడిముడి వడ రౌద్ర రక్తనేత్రు డౌచు నరకుడేమనుచున్నాడన, 
నరకుడు చం. 

హరినుతి జేయుచున్‌ గపటి! యాటల నాడుచు గేళిసేయగా- 

నిరవని వచ్చితౌరా నిను యేడ్సుల పాలొనరించి మాటికిన్‌- 

నరక మహేశ యని నన్ను నుతింపగ జేయకుందునే? 

కరము భయంబు నొందగను, గౌరవ మిచ్చిన కొంచమైతినే? 








36 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


మాటలు: 

హర విరించులే బెల్లము గొట్టిన రాళ్ళ వలె నుండ వైకుంఠుడు 
భూలోకమున కృష్ణనామమున నున్నాడు. నారాయణుడని - నా 
ముందర నీ కపట నాటకములు సాగవు. వాని గొప్పలు సెప్పుటయే 
గదా! ఊర్వశ్వాదులు నచటనే యున్నారంటివి గాదా! వాని 

పని నీ పని యేమగునో చూడు. దండనాథా-పీరా! అష్ట 


సంధివచనం ॥ నారదు దంత వడంకుచు 


నారదుడు: 

జయము జయము నరకాసుర - జయ మఖిల పాలనం! భయమం 

దెను గాదె హరియు భళి భళి నిను బొగడ తరమె॥జ॥। 

1. చండ కిరణ మార్తాండుని గుండెలదరు నుద్దండ భండన భీమ 
(ప్రతాప ఖండితారి దర్పోద్ధత॥ 

2. జయము-జయము రాజేంద్రా - జయము రాక్షసేంద్రా - జయము 
గల్లి వెల్లు నీవు జగము నందు పర మృగేంద్రా॥ 

మాటలు: 

మహారాజా ! ఊరికినే యట్లంటిని గాని మహారాజ రాజ వైభవా 

ఖండల గర్వ మర్ధితులగు మీరెక్కడ ? భూలోక వాసి యగు 

మానవు డెక్కడ? మీకు మీరే సరి. 

నరకుడు: భేష్‌ నారదా షహబాస్‌. 

(వాదం-దరువు) 

నరకుడు: 

నారాధముని భువి వధించగా - సురేంద్రు గుండెను కుదించగా 

విరించి హరులను వెడంగుతో గన సురవైరి ధర కరుగు మందునా? 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 37 


నారదుడు: 

తొందర నొందకు రాజేంద్రా - సందియ మగు పడె విజితేంద్రా 

మంద గామినీ మణి సహస్ర మింపొంద పొందికల పొందుచు దొరుకదు. 
నరకుడు: 

మహామంత్ర తంత్రమ్ములతో సహస్ర కన్యాయుతమ్ముతో॥ స్వాహా 
చేసెడు మహా కుశలుడు - సహాయుడుండగ శక్తి ప్రసాదుడు॥। 
నారదుడు: 

అష్ట మంత్రాలకు నందడు తా నిష్టమైతే గనిపించునుగా॥ అష్టభాగ్య 

శ్రీ యవని ద్వారకను నష్టము జేసిన నడచి వచ్చుతా॥ 

నరకుడు: 

ధరా తలంబున్‌ తృటిలోనన్‌ హరింప జేతును ఘన మహిమన్‌॥ 
కరవాలంబున నరుంగూల్చియు సురేంద్రు గూల్చెద సృష్టి వదంకగ- 
నారదుడు: 

ప్రవర చమూ సముదాయముతో - అవనికి వెడలుడి మోదముతో ॥ 
జవసత్వంబుల బవరము నందున శివమయమై - హరి చింతచేగనన్‌॥ 
నరకుడు: 

ఢంకా భేరీ కాహళముల్‌ - భీకర శబ్దముచే జగముల్‌॥ పిక్కటిల్లగను 
పితామహుందను దిక్కు దెలియకను నక్కజ మందగ ॥ 

నారదుడు: 

భళి భళి నీ శౌర్యంబునకున్‌-గలిగ సంతసము నా యెదకున్‌ ॥ చలము 
వదలకను కదనము నందున వలయు కార్యముల వరుస మరువకుడు॥ 
నరకుడు: 

నలుసును ద్రుంచుట ఒక పనియా - తలచిన కార్యము కపజయమా॥ 
యల మానవునకు యంతటి ధైర్యము - తులువను తృటిలో గెలువనాష? 
నారద ॥ 








38 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నారదుడు: 
తులువగాడు నారాయణుడు కలి శ్రీకృష్ణ పరాత్పరుడు ॥ తలను 
వంచి భూతలమున కరిగెను. గెలువడతను నిను వెలసె రాయపోల్‌॥ 
నారదుడు మాటలు : 
ఏమింటివి? గెలువడా? తను నిను యని గదూ! 
నారదుడు: మాటలు-కాదు రాజా గెలువడతను నిను యని 
నారదుడు: (సీసము) పదునాల్లు లోకముల్‌ పాలించు నిన్లని 
స్వర్గము నందుండ శక్తి లేక 
శతనారిలోల శ్రీ యుతుడ నిన్గనితానా 
వైకుంఠమున నుండు వనరుగాక 
కరవాల శస్తాస్త కరిభటయూధమ్ము 
లలరు రారాజ నిన్నరయ లేక 
సురదైత్యవర యక్ష గరుడ కిన్నర సిద్ద 
సాధ్య శాసన నీతొ సమము గాక 


గీ యెందునిను బోలకను తాను గుంది గుందిడెంద మందున భయ 


మంది కంది పోయి నల్ల దేహంబుతో నొక్క గొల్ల నింట పెరిగె 
కృష్ణుండు విష్ణువె నరకరాజ ! 
నరకుడు: (సుగంధి) 
దుర్మదాంధ దైత్య వంశ దూరుడైన ఆ హరిన్‌ ఘోర 
ఖడ్గ ధార జంపి గూర్తు సంతసంబు నా వార తెల్ల సౌఖ్య 
మొంద వాని వంశ నాశమున్‌ గోరి సేతు రౌద్ర వృత్తి 
ఘూర్చి లంగ సందముక 
ఉత్పల. 
లోకములన్ని జూచితి విలోకన జేసి వికుంఠ మందునన్‌- 
లేకను నుంట జూచి యెట లేడను కొంటి భళీ భళీ నతం- 
డీ కరబాల ధారలను నీల్లగ జేసెద లోకమందునన్‌- 
యేక విరాట్టునై జగము లేలెద జూడగ దోయి నారదా ! 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


39 


నారకుడు: కం. దలచిన దది యొకటి గాక 
తలచిన కార్యమగు విష్ణు దర్చ మడంగున్‌ 
కలసెను నీది యదృష్టము 
భళి రా రాజేంద్ర పొగడ వలె మిము బోంట్లన్‌. 
మాటలు॥ ఊర్వశళితో పాటు దాని యందమును మించు శ్రీకృష్ణుని పడంతి 
సత్యయు దక్కును. కృష్ణుండు చేజిక్కును. దేవేంద్రాదులు 
దిక్కులేని వారౌదురు. నీకీర్తింబొగడుచు లోకముల కరిగెద. 
పదము॥। జయము జయము రాజేంద్రా - జయము రాక్షసేంద్రా॥ 
జయము గల్లి వెల్లవోయి జగము నందు పర మృగేంద్ర॥ 
సంధి వచనం. నరకుని వీడ్శొని నారదుడు తన యాత్మగతమున 
నారదుడు:మాటలు॥। 
హా! పరాత్పర ! నా యుబ్బసము కొంత తగ్గినది. కాని నన్ను 
కల్మషునిగా నెంచవు గదా! 
సీసము భవదీయ నామంబు భక్తి దల్చెద నోట 
అన్యమెరుగను యనఘచరిత ! 
భవదీయ రూపంబు భావింతు నెమ్మది 
వేరు గాంచను గాదె వేద వేద్య! 
భవదీయ చరణముల్‌ భక్తిగొల్బెద గాని 
రక్తి గాదెయ్యది భక్తపోష! 
భవదీయ భజనలే పవలు రేలను జేయ 
పరమేల నాకు శ్రీప; మునివినుత! 
గీ తప్పిదము నెంచకుమి దైత్యు గొప్పబల్మి 
యున్నవాడని కోపంబు నుంచ బోకు 
మనము నందెంచి మిము, పైకి ఘన వటంటి, 


కృష్ణ నన్నెరుంగను లేవె బిష్టు వంద్య? 








40 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


(కీర్తన) 


1. జయ జయ గోపాలా - కృష్ణా - జయ రాధాలోలా ॥ 
నయ గుణ శీలా మురారీ నళినాయ తాక్షా - 
2. మాయా మానుష విగ్రహా ! మహా రమణి రమణా 
కాయజ జనకా రవిశత కాంతి విలానా॥ 
తిః జగన్నటనా సూత్రధారి ఖగరాద్వరవాహా॥ 
నిగమార్చిత గగన దేహ నిర్దరోపకారా॥ 
4. దేవకీ వరపుత్ర మహాను భావా ఖల సంహారా- 
గావవే సంసార జలధి నావా కరుణాత్మకా ॥ 
5. _ అనాధార్ని కల్పతరు మునీశ్వర హృత్సంస్థితా॥ 
పునీత రాయపోలు వాసా పుణ్య జనోద్దారా I 
సంధి వచనం॥ 
ఈ విధముగా భక్తి గీతముల బాడుచు నారదు డరుగు చుండ. అట 
దేవ లోకంబును విడచిన యింధ్రుడు కానల పాలై ఒంటరిగా నుండి 
దుఃఖించుచున్నాడెటులనన్‌- 
ఇంద్రుడు. కం. స్థిరమని లేదు గడియకున్‌ 
సుర వైరు వలన బాధ చొప్పదెనాకున్‌ వలసెన్‌ 
హరి ! హరి సింహాసనమును 
యరక్షణముంగోర, పొసగ వరి బాధలునున్‌ 
శుద్ధసావేరి - ఆది. 
1. వలదు ఈ పదవీ- సురపతి పదవీ ॥ వలదు వలదు వలదు దేవ 
కులపతి పదవింక- నిలువదు క్షణమైన నిల్చు నమ్మికలేదు ॥ వలదు॥ 
2. ఒసగె తానేలా-విసిగితి చాలా ॥ఒసగె। అసమసాయకు తండ్రి 
యండనుండెదననె-హసియించిరి పరిహాస పాలైతిని॥। 
8. ఘనులు ఆ పరులు-విననె వినరూ ॥ఘనులు॥ ఎనలేనిసౌఖ్యంబు లెన్ని 
యుండిన నేమి-యనుభవించెడు ప్రాప్తమసుర కులము బొందె॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 41 


4. మున్ను దెలియా॥ సంతట మిట్టులనియూ ॥ము॥ కెన్నె రానులనేలు 
సన్నుతామర సంపన్నుడ ననుకొంటి పలుబాధ లెరుగ హా ॥ 
5. రాపోలు జనులు-ఎంచ-సుఖజీవనులూ ॥రా॥ ఈపురి పనినయ్యు 
ఇన్ని కష్టములొంద నాపాల వ్రాసిన నలువ నేమని యందు ॥ 
శోకావళి 
1. ఆహా యీ పలుపాట్ల నేసహింపగ లేను- ఆపదెట్టుల బాయునో॥ 
సాహసించితి ధైర్య స్టైర్యంబులను జూపి-ఆహవమున నోడి యవ మాన 
మొందితి ॥ 
2. వాక్చతి గురువుగ వజమాయుధము దివ్యాలి సేనలు గాగను॥ 
దికృతి వరులష్ట దిగ్గజంబులు గల్ద-నాకలోకము వదలి కాకభమణ మాయె 
Il 
8. చందన చంధులు శచి రంభ యూర్వశి చాన వెచ్చటనరగిరో ॥ ఇందు 
భాస్మరు లెట ?నాయందు ధైర్యము దప్పె - ఎందుబోదును విశ 
మంధకారముదోచె॥ 
4. కంపమొందెను మేను కంపించెనెద పూలజొంపములను దాగితీ॥ 
కంపించుచున్నటు ప్రపంచము దోచెను-చంపవచ్చెడు నర నరక 
సైన్యంబు లవిగవిగో ॥ 
5. ఒంటినైతి నాదువెంట నెవ్వరులేరు మింటవదలి వస్తిగా ॥ వెంట 
నుండుచు సుకవి వెతలు దీర్చెడు తమ్మి-కంటి ప్రియుడురాపోల్‌ 
కులష హారియె గలడు ॥ 
సంధి వచనం ॥ కుబేరుడువచ్చి ఇరైదుం గనుగొని 
కుబేరుడు కం వందనములు నిర్దరపతి 
వందనముల్‌ నయగుణాలవాలా మదిలో 
కుందగ నేటికి ధైర్యము 
లొందుమి క్రమ్మరను స్వర్షమొందుమి దేవా 








42 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


ఇంద్రుడు. కం॥ ప్రతి వందనములు జక్కుల 
పతి! సుచరిత ! భాగ్యకలిత ! పశుపతి భక్తా! 
హితమతి దిక్చతు లెల్లరు 
కుతుకమె ? త్రిదశాలయమ్ముకోరి తెలుపుమా! 
ఇంద్రుడు-కుబేరుడు 
కుబేరుడు: 
దేవేంద్రా తెలుపుదేమనీ-నరకుని దుష్మ్క-రావహములను వినుమనీ ॥ 
దేవగణములను యతుల చావ చావ మోదుచుండె - తావులువిడి పరుగు 
లెత్తి దారులు గనుచుండ్రి సురలు ॥దేవేం[ద్రా॥ 
ఇంద్రుడు : 
దుర్దయుపై యతుల శాపముల్‌ - పనిసేయవయ్యె- నిర్ధరముని యూధ 
మింకెటుల్‌ కర్ణము దోచదు నెల్టీ తాననంబె మేలనిపించె తర్జన 
భర్దనముల నెంతందల్లడపడు చుండిరొ మునులు॥ 
కుబేరుడు: 
భీకర వరంబులు భాంకృతుల్‌-అట్టహాసంబుల్‌ రాక్షసగణకోలాహలం 
బుల్‌ ॥ అట్టహాసంబుల్‌॥ పాకశాసన వారుబడెడు పాట్ల నేమని దెల్పు 
దేను. నాక రమణుల బల్మికౌగిలి జేకొనుచున్నారు ఆహా! 
ఇంద్రుడు: 
ఉత్తరాదిల్లభా నీనుడుల్‌-విన నగరెగుండె తత్తరపడుచుండె జిహ్వ 
యున్‌ ॥విననదరె॥ సత్యమంత యుడిగె దేవతత్తమేమొ దెల్వదాయె 
సత్వరము ఎటకేగుదాము చాల భయము పుట్టి నదిగదొ॥ 
కుబేరుడు : 
బ్రహ్మలను తొమ్మండ్రు గురునూ-దేదీప్య దివ్యబ్రాహ్మణులను 
ఇచ్చా విదులను దేదీప్య విహ్వల దర్పోద్ధతి సేవావిధుల సేయు 
మనుచు నుండె-నాహ ! దుర్మతి యాగడంబులు యబ్దజునికి దెల్చ 
తరమా 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


43 


ఇంద్రుడు: 
దుర్మదాంధుడు వరబలంబునన్‌- మనలను శాసియించె-నిర్మలాత్మక 
దెల్వమిక వారిన్‌ ॥మన॥ బ్రహ్మలను తొమ్మండుగురను బాధవెట్టుచు 
నుండె నంటివి-బ్రహ్మజనకుడు రాయపౌలు ప్రమిలాత్ముడె దిక్కు 
మనకు॥ 
సంధి. వచనం: 
ఇట్లు ఒకరి నొకరు గలిసికొన్న వారైరి. అంతట యముడును 
పోరంబారి వచ్చి త్రిమ్మరి దిమ్మరి యింద్రుని సమీపించి. 
యముడు: 
చ. శరణు శచీమనోహర విశాల మనస్క్మ సురాధిదైవమా 
శరణు ॥ మఖండవైభవ ! నిశాచరవైరి ముకుందభక్త, భీ 
కర కలనంబొనర్చితి చికాకును వొందిత డిస్సిమేను మే 
లరయ నొకండులేడు ఇటు రౌట నెరుంగ విధి మహాప్రమాణమున్‌. 
కుబేరునితో- 
కం. శ్రీ విలసిత యక్షప్రభు 

నా వినతులు గొనుమి దేవనాథుని దరికిన్‌ 

యేవిధి జేరితిరి మీరు 

నే వినియెద దెల్పుమయ్య నేమము తోడన్‌. 
ఇంద్రుడు: కం॥ ప్రతి వందన మిదొ సతతని 

యతి ధర్మాచార ! సుమతి యమరాజేంద్రా! 
కుబేరుడు: అతులిత బ్రేమాస్పదమ 
తృృతి వినతులు గొనుమిదేవపని సద్విహితా ! 


యింధ్రుడు - యముడు -కుబేరుడు 
యముడు: _ దేవేంద్ర యేమని దెల్పుదును సురవైరి చర్యలనూ ! సురవైరిచర్య 


లనూ-గురువర్య బాధలనూ ॥ 


ఇంద్రుడు: ఏ నేమిసేతు నెంతబోరిన వాన్ని గెల్వనూ-వాన్ని గెలువనూ-అవ 


మాన మొందేనూ ॥ 








44 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


కుబేరుడు: 


ఇంద్రుడు: 


కుబేరుడు : 


ఇంద్రుడు: 


యముడు : 


ఇంద్రుడు : 


యముడు: 


కుబేరుడు 


ధైర్యమును దప్పి సురలిడ వీరత్వమందురా - వీరత్వమనియెదరా- 


వైరులు నవ్వరా ॥ 


శూరాగ్రమణి దికృతులు మీరలె పారిపోతిరిగా ॥ పారిపోతిరిగా - 


పారిపోతిరిగా-ధీరతయు దెలిసెనుగా ॥ 


కార్యంబు సిద్ధినాందువరకు - కష్టములబడగా - కష్టముల బుధనిష్ట 


యందురుగా ॥ 


ధీరాత్ముకులు మీరైన వెడలుడి పోరుసేయంగా పోరుసేయంగా-యీ 


తీరు బల్మగా ॥ 


సహస్రనేత్రా యిటుల బల్మ సాహసంబగునా ॥ సాహసంబగునా 


భీర దోహదంబగునా ॥ 

కాంక్షించనమరావతిపురి సంచితార్థములన్‌ సంచితార్థములన్‌ 
యనుభవించనీయరులున్‌. 

ఇంకేమి దోచదు రాయపోలు ఈశుడే గలడూ ఈశుడే గలడు 
మల్లేశు వరదుడూ ॥ 


: శా. ధీరుల్‌ విఘ్నము లెన్ని గల్లిన మదిన్‌ దీనత్వ 


ముం బొందకన్‌ 
కార్యంబుంఘాటియింవ జూతురిటు నాకాధీశ్వ 
రా! జెల్లునే 
పోరన్‌ గెల్చి సురారులన్‌ యశము పెంపొందించి 
విశ్వంబులన్‌ 
ఆరాధ్యుండవు గమ్ము లెమ్ము ఇక నీ యాత్మం 
ధృతింబూనుమా! 


ఇంద్రుడు.కం. తెలియని విధమున బలికెవు 


కలనంబున గంట వీవు గాదే ? పోరన్‌ 
నిలువక పారిరి యెందరా 
తలంచిన - నదుగదుగొ నరకదనుజుడు వచ్చెన్‌. 


యమకుబేరులు: భయపడకుమి యింద్రా! భయపడకుమి. 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


45 


సంధి-వచనం॥ అంత మాతలి వచ్చి 
మాతలి! కం. శ్రీకరులగు దిక్సతులకు 
నాకాధిప సఖుల కమర నాధునకు నమో 
వాకము లర్పించెద గుణ 
శ్రీకలితుల కతుల భక్తి చేతో ప్రీతిన్‌. 
యమాదులు ! ఆయుష్మాన్‌ భవ. 
సంధి-వచనం॥। అంత నారదుండు. 


(నారదుడు-పదము) 


జయ రాధాలోలా కృష్ణా జయ జయ గోపాలా ॥ 
భయ భవ హరా భక్తవిహారా - దయగన 

వేర దనుజారి కృష్ణా |జయ॥॥ 

నారదునితో - ఇంద్ర, యమ, కుబేర, మాతలులు 


ఇంద్రుడు: వరమ సంయమి చంద్ర : హరి భక్తి నిర్మల 
శరణణు పంకజ గర్భ వరకుమార! 
యముడు: ధర్మజ్ఞ మతి జటాధారి గీత ప్రియ 
శరణు (త్రైలోక్య సంచార మహిత! 
కుబేరుడు: నారాయణ ప్రియ నామ పారాయణ 
శరణు ధవళ గాత్ర సురుచిరకర! 
మాతలి: యజ్ఞోపవీతమయ సురకార్యధురీణ 
శరణు దయాత్మక నిరుపమాన! 
ఇంద్రుడు: శరణు! ధన్యుండ, భవదీయ దరిశనమున, 
యముడు: శరణు! సజ్జన హితకారి సరసమతిరా 
కుబేరుడు: శరణు! వాక్చృతుర సంపన్న శరణు శరణు 
మాతలి: శరణు! మీచరణజులకు శరణు శరణు. 








46 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నారదుడు: కం. వర్ధిల్లుమి దేవేంద్రా 
వర్ధిలు యమధర్మరాజ! వనజాప్త నుతా 
వర్ధిల్లు యో కుబేరా ! 
వర్ధిలు మాతలి! సురేశ వర సచివ సదా 
ఇం - కుబే - యము - వాదం - దర్వు 
ఇంద్రుడు: మునికులశశి మీ చరణములన్‌ - ప్రణుతి 
యొనర్చెద సద్భక్తిన్‌ - వినగ జేతు నేమని మీ 
తోడను - ఘన పరాజయము నందితి నరకుతొ ॥ 
నారదుడు: సురపతి మది దుఃఖించకుమా - నరకుందలచి 
బెగడొందకుమా ॥ ఘనుడు విష్ణువు గనె భూ 
దేవికి - తనయుడు వరబల దర్పోద్ధతుండు I 
కుబేరుడు: శ్రీపతి సుతుడైనచో దనుజుం-డే పగిదిగ 
యనబడె వాడున్‌ ॥ పాప కృత్యముల పనిగా 
గొనెగా తాపస సన్నుత శ్రీప భజన పర ॥ 
నారదుడు: వరాహ రూపమున ధరనెత్తి - ధర బనిమిచె 
తా జరిపె రతిన్‌ ॥ దురపది గర్భధారణ మగుట 
చె నురుపరాక్రముడు నరకుడు జనించె ॥ 
యముడు: ధరా రమణి యా బుడుతనిన్‌ వెజిపు జూపి సమ్మతి తోడన్‌ 
నిరుపమానమున నరకుని బెంచిన సురుండె యగు 
సురవై రెటులాయెను॥ 
నారదుడు: ధరారమణి యా డింభకున్‌ సురారి ఘడియలొ 
జనించుటన్‌ - నీరములను తా పారవేయ 
నాచార్యులు బెనిచెను సంబర మందుచు ॥ 
ఇంద్రుడు: సురముని సుత యే తెరంగునన్‌ - నరకు 
జయింతుమొ దెల్పమికన్‌ ॥ సుర గరుఢాదు 
లు సుఖముల నొందగ - తెరవు జూపి కనికరము నుంచగదె ॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 47 


నారదుడు: వసుంధరా దేవి యర్భకున్‌ - అసురల విడి దేవ 
తల దరిన్‌ ॥ పొసంగ మనిన పరిహసించగ 
క్షితి యొసంగె శాపమును విసిగి మనంబున ॥ 
మాటలు: తల్లి యగు భూదేవి ఆ నరకాసురునకు వైష్టవాస్త్ర మిడినది. దుర 
వధి జనించిన కారణాన యాతని విడిచి పుచ్చగా శుక్రాచార్యులు 
పెనిచి పెద్ద జేసెను. తదుపరి తల్లి యాతడు రక్కసుల ప్రక్క 
నుండుటకు చింతించి వలదని వారించ నచ్చ చెప్పుటకు యత్నంచి 
విఫలయై తనచేత అతని తేజ మెల్ల నశించు నట్లు శపించినది. 
ఇంద్రుడు: ఏమని శపిచించెను ధాత్రి - భామిని 
దెలుపు దవళ గా(తు ॥ తామది సుతు 
డని నేమము విడి శమక్షమల 
త్యజించి అమల చరిత్రా ॥ 
నారద్రుడు: నా శరమున బలహీనుడవై నాశ మొం 
దెదవు నాయెదుటన్‌ - దోషాత్మక యని 
రోషా వేశము నాశా చతుర్ధము లదర 
బలికెను ॥ 
యముడు: గురు వంద్యా యీ తరుణమునన్‌ - తెరువేది 
యొ దెల్పుమి దయతోన్‌ ॥ పర విషయం 
బుల స్మరించ నేల - వెరపు బాపి యూ 
వెతల దీర్పవె I 
నారదుడు: పర విషయము లేలనెదవు నీ వరయ జాల 
వాగ తంబులన్‌ ॥ ధర శాపం బీ తటి 
డగ్గరినది - సురారి న్ఫుక్కెడు తరణమేయిది ॥ 
ఇంద్రుడు: వల్లకి పాణీ ఆ విధమున్‌ - తెల్లము సేయు 
మి మొక్కెదనిన్‌ ॥ కల్లగాదు గద పుల్లా 
బ్దాక్షా - యుల్లమున కపట ముంచక దెల్పుమి ॥ 








48 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నారదుడు: 


యముడు: 


ఇంద్రుడు: 


నారదుడు: 


బై 


శ్రీసతి రుక్మిణిగా బుట్టెన్‌ - క్ష్మాసతి సత్య 
గ రూపొందెన్‌ ॥ వాసవ వినుమి వాసుదేవుడు 
ను భూసతి వలపుల దాసుడు సుమ్మి I 
నంయమీ సరో మరాళమా - సత్యభామ 
కిది జ్ఞాపకమా ॥ ధీయుతసత్యచే పాయు 
బాధలు - పాయము దెల్పు మపాయము 
దొలగగ ॥ 
వరుణ ఛత్రమున్‌ హరియించేన్‌ - నురమాత 
కుండలములు దోచెన్‌ ॥ ఉరుతర పరాకు 
డజేయుడయ్యెను - సురముని మాకే మార్గము 
దోచదు ॥ 
సురవరులారా దయ తోడన్‌ - వర రాపోల్పురి 
బాల కవిన్‌ ॥ నిరతము (బ్రోచెడు పరమ 
కృపాళుడు - తరుణి యుతుడై త్వరలో 
గాచును ॥ 
బ్రహ్మ శంకరులు నుపాయ మెరుంగరు 
కృష్ణు డెరుంగు తా విష్ణువగుట 
సత్య దోడ్ళొని కృష్ణు సమరంబునకు నేగ 
సత్యలోలుండని జగము దెలియ 
ఘోర దైత్యు కలన వీరత్వముం జూప 
సత్యవడయు మెప్పు నిత్యమిదియ 
పోరి దనుజుడు సత్యచే రణంబున ముక్కి 
కృష్ణుతో మడియును కుమదమడగు 
మీరు సంతస మందగ మేదినీత 
లంబు హర్షమయము గాగ నగును గాని 
దేవ దేవుని వైకుంఠు దీన వరదు 
గూర్చి యొనరించుడి తపము కూర్శితోడ. 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


49 


మాటలు: 


సంధి:కం. 


మీరు హరింగూర్చి తపంబొనర్చుడు 
నేనును హరింజేరి కార్యోన్యుఖుం గావించెదను 
స్వామి మీదయ మీదయ 


సంధి వచనం : మామీదను గల్ల్డె నేని మరి ధన్యులమే 
సంధి వచనం : మీ మీకృప గల్లిన నది 


సామాన్యమె మాన్య చరిత నమ్మతము గదే 


సంధి-వచనం : నారదు డిం॥(ద్రునికి ద్లార్యము సెప్పి ఆశీర్వదించి 


ఇంద్రుడు: 


కుబేరుడు: 


యముడు: 


ఇంద్రుడు: 


వెళ్ళునంత 
శ్రీరామా వక్షధారీ 
నారదాది వినుత శౌరీ 
సారసాక్ష బ్రోవ రావేరా - నారాయణా హరి 
ఘోర దనుజ బాధ కోర్వరా ” 
భాను కోట తేజో విరాజా ! 
దాన వారి కల్ప భూజా ! 
కానమైతిమి తెరువు జూపరా - నారాయణా హరి 
వేనవేలు శరణమంటిమి 2 
శంఖ చక్ర శార్శ గదా 
పంకేరుహ పాణీ సుఖదా 
శంకర హృన్నలిన సంస్థితా - నారాయణ హరి 
సంకటములబాపి (బ్రోవరా 
నీల గగన శ్యామ దేహా 
బాలచంద్ర పాలా; తులసీ 
మాల ధారి సర్పపరాట్మయనా - నారాయణ హరీ 
చల మదేలా రాయపోల్నిలయా ” 








50 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


కుబేరుడు: 


ఇంద్రుడు: 


యముడు: 


కుబేరుడు: 


ఇంద్రుడు: 


యముడు: 


దేవకీ వసుదేవ నందన 

దేవ మహాను భావ రాధా 

భావాంబర కేళీ విహగమా - శ్రీకృష్ణాదేవా 

కావవే జనార్దనాచ్యుతా ఖా 

కంసాది ఖల సంహారా ! 

హింసా హింసా సువిచారా ! 

హింకసాత్మకా దనుజు చేతనూ - శ్రీకృష్ణాదేవా 

హింసల పాలొందు చుంటిమి ఫ్ర 

షోడశ సహస్ర గోపీ 

జాడలల్లో దిరిగి మమ్ము 

చూడనైన చూడ వేమిరా - శ్రీకృష్ణదేవా 

చూడా బర్హ ధరా రావేరా- ” 

సాంబా ప్రద్యుమ్న జనకా 

అంబా పతి పూజ్యదేవా 

సంబరమున మమ్ముగాంచరా- శ్రీకృష్ణదేవా 

కంబు కంఠ ! జాగులేలరా- ” 

చిటికెన వేలున గోవర్ధన 

ఏటుతర గిరి నెత్తిన 

ఘటికుడా ! మమ్మేలు కోవేరా- శ్రీకృష్ణదేవా 

నటన రూపధారీ టబ్రోవరా - ” 

విశ్వరూపా ! సృష్టికర్తా 

విశ్వపాలక ! విశ్వలయాత్మా 

విశ్వమోహనాకారా రావెరా - శ్రీకృష్ణాదేవా 

విశ్వమున రాపోలు మందిరా ” 
సత్యభామా ప్రవేశము 








శ్రీకృష్ణ సత్యభామా విజయము ర్‌1 


కం. 


శ్రీశ్రీ చందన కుంకుమ 
లాశ్రయమై వెల్లు యురము లలి కౌత్సుభమున్‌ 
శ్రీశ్రీ లలనయు నొప్పగ, 
ఆథశ్రీత జన కల్పభూజ ! అల్లరి వాడా ! 
(తెరలో) 


. వసుదేవు సుతు లలనా వచ్చెను - యీ - వసుమతి ఘనశోభ 


హెచ్చెను ॥ కుసుమ గంధియు పుల్ల బిసరుహముల కులి 
పసల వెన్నెల మించ డెసల చిరునగ వెసగు చుండగ ॥ 


. తనుకాంతి ద్యుతి మెజపు తీగా-నా జనములు గని భ్రాంతి పడగా॥ 


వనజాయతాక్షులు వరుసతో నిరుగడల-ననయము చామరములను 
గొని విసరగ మరుత్తుల ॥ 


. జలతారు కోకను గట్టియు వన్నెల చిందు రవికను దాల్చియూ I 


విలసిత మణి హారముల దాల్చి యురమందు - చెలువొంద వీనుల 
గళము నాసిక నలర సొమ్ములు I 


. రత్న ఖచిత కిరీటమును - వినూత్న పారిజాతమునూ నిత్యంబు నౌదల 


నతి ప్రేమతో దాల్చి సతి స్వర్ణ కంకణ యుగళి కరముల 
ద్యుతుల నీనగ ॥ 


. సుంరదీ మణులెల్ల గొల్వగా - మేల్‌ కుందన-బొమ్మ యీచెల్వనా॥ 


మందగామిని కాలియందియలును (మోయ - సుందర రాపోలు 
నంద సుతునకు వందనములని ॥వసుదేవ।॥ 


చెలికత్తె : మాటికి కృష్ణాయనెదవు బోటిరో నీ పేరదేమి పురుషోత్తమునిన్‌ 


యేటికి దలచగ చెపుమొక మాటలో దయతోడ నాకు మంజుల వాణీ! 


సత్యః వరుసకు నా తలిదండ్రుల కరయగు నల్లుండు తాను-న అంబుజనేత్రా 
చెలి: తరుణీమణి యటులైనచా వరుడగు నీ యక్యకేని వలపుల చెలికేన్‌ 

సత్య: మా యత్తమామలకు సుతుడో యలివేణి! యెజుంగు ముత్సుక మతివై 
చెలి: ఓ యబ్బాక్షిరా ! బావయొ తా యగు మరదియొ మరేమొ తప్పక చెపుమా 








52 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


సత్యః: 


చెలి: 


సత్యః 


తరుణీ తెలియవె బావకు మురిపెమ్ముల తమ్ముడగును ముద్దియ 
యిక యేకరణిని దెల్పుదు సిగ్గయి మరులతి శయమందె తాను మగడగు 
సఖియా! 
కలకంఠిరో తెరవెడలియు చెలువొందెడు నీదునామ సిద్దాక్షరముల్‌ 
దెలిపియుసంతసమున మము గలియవె గోపాలు రాణి కడువేడుకతొన్‌ 
(తెరవెడలుట) 
తెరను వెడలె రాజా నందన - తేజంబులలరగ ॥ కరిగామిని యిరు 
కరముల వీణెయు - సరసిజమును చిరునగవులతో ॥తెరను॥ 
చిలుక పలుకు లొలుకు నధరమూ - కలువల ప్రియమోమూ ॥ 
కలికి కనులు చంచల మీనులు నావలపు టేని చే ములుకుల బోలును॥ 
గళము శంఖ చిగురు బోణీరో - తళతళమేను ॥ నలువ యొనర్చిన 
వలపుల లతాంత - పొలుపు బంతి యని యిల పొగడెరు సఖి ॥ 
నీలి కురులు మేలి కొప్పుపై పూల మరజుట్టి లాలితముగ సఖీ జాలము 
మల్లెల - జలరుహ చంపకములను జల్లగను ॥ 
బిగువు కుచముల్‌ సింహ మధ్యము-సొగసైన ఠీవి ॥ అగణిత వైభవ 
సొగసు చెలంగగ-జగముల ధవళిమ ధగధగ మెరియగ ॥ 
పదము వెనుక పదము నిడుచునూ అదుగదొ మరాళమన ॥ కదళీ 
శక్క్మర మధుర వాక్కులతొ మది గరగించెడు యధరము గల చెలి॥। 
ధిమికి తకిటా తకిటా ధిమికిటా ధిమి తకిట తకిట యని ॥ హిమ 
కరాళ్వినీ కొమరులు వసంత యమర నాథ సుతు లచ్చెరు వందగ॥। 
మరువకను భువి రాయపోలునన్‌ - వరభక్త నిలయా ॥ సరసిజ 
సంస్థిత ! కరుణా లోకన నరయుమి ఘొక్మెద పరంధామ హరి ॥ 
జనని జనకుల పేరేమి వనరుహాోక్షి వినంగదెల్పుమి నీపేరు వీనులలర 
విందు పొగడుచు నుందు నా యందు కృపను సల్పి సభికులు బుధు 
లెల్ల సంతసింప. 


(ద్విపద) 








శ్రీకృష్ణ సత్యభామా విజయము ర్‌కి 


శ్రీదేవి భాగ్యాల చులువొందు చుండు 

వాస్టేవి కృవ బుధ వరులుండు చోటు 

గౌరి కటాక్ష వీక్షణముల నొప్పు 

ధరణి యాదవ వంశ తల్లజుందైన 

సాత్రజితుండ ఖీల సద్దుణశాలి 

మిత్రదేవుని గొల్చి మెప్పొంది దయను 

పాడి పంటల నిచ్చు పసిడి నొసంగు 

మూడు మారులు వర్షమిడు మాసమునకు 
వర శమంతక మణి తరణి యొసంగ 
హరుసమున గొని యింటి కతదేగుదేర 

హరి యాత్మలో గోరె నద్దాని నడుగ 

నరపతి నాతండ్రి నందాత్మకునితో 
యివ్వననంగ తానింటికి బోయె 
నవ్వల నొక కొంత నరుగ కాలంబు 

అన్న నడుగుచు వేట కరుగు దేరుచును 

జెన్నొందు వరమణి జెలువొంద మెడను 
గట్టుకొని విపినంబు కలయదిరుంగ 
కట కటా ! పినతండ్రి కాననున్నంత 

గంతిడి సింహము కంఠంబుంగొటికి 

కాంతినీనెడు నా శమంత కమ్ముగొనె 
ఆసింహమును జంపి నమితోరుబలుడు 
భాసుర భల్లూక పతి తన సుతకు 

ఆట బంతిగ నిచ్చె నాకద గనక 
- బోటిరో మా తండ్రి పురుషోత్తముండె 

నాతమ్మునిం జంపి నాశమంతకము 

ఘాత జేకొనెనని కలినిందపెట్టె 








54 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


శ్రీకృష్ణుడీ విషయ చింతనంజేసి 
సక్రమంబైన యీ సంగతెలీంగి 
కలన మొనర్చినాఘను జాంబవంతు 
బలమును డించి జాంబవతి కన్యకతొ 
విచ్చేసె మణి నిచ్చె చెచ్చెర సకియ 
అచ్చెరు వందితా నామణి రోజనన్ను 
గైకొన మన్నించి ఘననుతుల్‌ సేయ 
శ్రీకరుండై గొనియె చెలువగా నన్ను 
సాత్రుజీతుడు తండ్రి సఖియ ! సత్యవతి 
మాతృదేవియుసత్య మానిని నేను 
చేరి నుఖము కిడు చెప్పినట్టలను 
కూరిమి నాపల్ము మీరడోయతివ 
ధారుణి రాపోలు ధారాత్మకుండు 
కోరి మల్లయ్య నేలు గోవిందుడె పతి 
ఒక మాట జెప్పుసుమ్మా అకలంక చరిత్రి మల్లయాఖ్యుండెవరో 
సకల జనంబులు దెలియగ నొక యించుక విసుగు లేక నో నళినాక్షి; 
(వంశ వర్ణన) 
మనువు సూత్రమ్ముల ననుసరించెడు పుణ్య 
ధర్మ కలితమైన ధాత్రియనంగ 
చెలువొందు భారత క్షితి యందు నాంధ్ర ప్ర 
దేశంబు హైందవ దివ్యతేజ 
వంతంబు తెలంగాణ వర శిష్ట నిలయంబు 
హైదరాబాదు తూర్పు దిశ నలరు 
ఇబ్రాహీం పట్నంబు నింపొందు రాయపోల్‌ 
గగ్రామంబు నానొప్పు నేమమగను 








శ్రీకృష్ణ సత్యభామా విజయము ర్‌ర్‌ 


బై 


కం. 


కం. 


క్షత్రియులు తేజమున రెడ్లు జాలుదురన 
వైభవ కుబేర సములను వైశ్యువరులు 
సాధు నిగమజ్జులన నొప్పు సద్విజులును 
శూర వీరా(గ మణులను సొంపునుంద్రు 
శ్రీదేవి వాగ్దేవి శివురాణి దయలున్న 
పద్మశాలికుల విభాసురుండు 
మార్మండ మునిపుత్ర మాన్య యశోరాశి 
మైసయ్య దానమ్మమరుల గల్టెను రామ 
నామాఖ్యుడెల్లమ నాతితోడ 
నారాయణుల గనె నానంద మతి యందు 
పెద్ద నారాయణ యిద్ద చరితు 
డమలు డౌరయ సత్యధర్మాభిరతుడు 
సంగిశెట్టి వంశాంబర జ్వలిత తార 
సుదతి సేతనామాఖ్యతో సొబగులంది 
సుతుల నిరువుర మువ్వురు సుతుల గనియె. 
భీమయ తదుపరి శంకర 
నామాఖ్యుడు రామలక్ష్మి నా యీశ్వరమా 
నా మరి సత్యము యనగ 
యా మహి నున్నట్టి వారు యిక విను మగువా! 
జ్యేష్టుడు వాక్చతురుండును 
నిష్టుడు ధర భీమ నామ మెసగెడు నాతం 
డష్టైశ్వర్య శ్రీయుతు 
నిష్టంబుగ గొల్బు సతత మిలలలో సుదతీ! 


వనచనము: సరసమతులగు యెడెము వంశము వారతి ప్రీతితో కన్ముయ 
కుమార్తెయగు బాలమణిని భీమునకు పరిణయంబు గావించిరి. గిరిజా శంకరులు 
వివాహంబువలె వన (ప్రవేశంబున జరిగిన యా వివాహ మపూర్వ వైభవము గలది. 








56 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


వారలకు పరమేశ్వరానుగ్రహంబున గలిగిన మల్లేశుడు సకల బుధజనంబులకును 
సద్భక్త నమస్కరించి రచించె నీకృతి - వింటివా ? మమతీ. 
గీ. పరమ సంతసమున యతి వ్రాసలరసి 
గణలయాత్మకముల తగు క్రమము నడపి 
రచన జేసెను పండిత రాజి మెచ్చ 
వినవె వోచెలి! యీ ధర వీను లలర. 
సంధి వచనం. (ఇంక కథా క్రమంబు) 
సత్య చ. వలపుల టేడు రాడు తడవాయెను రుక్మిణి చెంత కేగెనో 
జలరుహ బంధు పు(త్రికడ జాగొనరించెనొ కాక భద్రశ 
య్యల మరుకేళి నుండెనొ వయారుల లక్ష్మణ నాగ్న జిత్తులన్‌ 
వలపుల దేల్బుచుండెనొ నివాళుల గైకొని మిత్ర విందతో 
వచనం: చెలీ! శ్రీ కృష్ణుడెట నున్నను దోడ్ళొని రమ్ము పొమ్ము. 
చెలి కం. అమ్మా యటులే బంగరు 
బొమ్మా! నీయాన నిపుడె పోదును కొమ్మా! 
ముమ్మారన నేలనుపూ 
రెమ్మా ! హరి ముద్దుగుమ్మ ! రింగున సుమ్మా! 
సత్యః (ఆత్మలో) 
ఉప. అల్లరికేల సామి ! హరిణాంకసమానన ! నీలమేఘ దే 
హోల్లసితాంగ ! గోకుల మహాంబుధిసోమ ! విశాలఫాల ! సం 
పుల్ల సరోరుహాక్ష ! నవపుష్ప విభూషిత ! కంబుకంఠ ! నా 
యుల్లము నిల్వదయ్యె నిక నోపుదు నెట్లు మననోజు బారికిన్‌. 
కం. నే నిలుచుండిన నిల్చొని 
గానాలాపనము సేయగా వేణూగా 
నానినదమున తనర్చెడు 
పానుపు పై సేర జేరు బావా రావే! 








శ్రీకృష్ణ సత్యభామా విజయము ర్‌7 


కం. 


కలువల వరప్రియుడు నెలరాజు యనియండడ్రు కృష్ణదేవా 


యీ-కలిలోన నావలపు చెలువుడ వీ వోయీ "బావా 
కలిమి నందక నపఖ్యాతి పొందెను కలువ కృష్ణదేవా 
క్షణ-కాలమైన నింట నిలువ వేమని యందు "బావా 
కడప దాటిన క్షణమె యెడద మరతువు నన్ను "దేవా 
యింక-గడియ గడియకు మదను వడితూపులకు తాళొబావా 
బుజ్జగించుచు నాదు సెజ్జ నుండెద నంచు కృష్ణదేవా 
యెట్ట-లజ్ఞ వీడిన చెల్వ సెజ్జ జేరితి వోయి కృష్ణదేవా 
నీవె నాహృదియందునిను వీడనని యంచు కృష్ణదేవా 


(భూతి-బావ వాక్కుల బల్కి బయలు వెళ్ళుట తగునా + 
చెయి బట్టి నిలదీసి చెలువా సిగ్గా! యనెడు స్త 
వలపు మయి సత్య నీ మాట మహి తప్ప ననియనెడు స 
వేణిబట్టి సర్పరాజ యని హసియించు 2 
పూలపాన్సు జేరిన జేరి పలుయలుక లొందెడు ” బావా 
వసుధ రాపోల్‌ వాసా కుసుమసాయకు తండ్రి 2 
విసిగించ న్యాయంబా వేగమ్మె నన్నేలు 2 

తగదుర నన్నేద్పించగ 

మగువలు కన్నీరు నొల్మమంచిది గాదీ 

తెగువ తనమేల నాతో 

నగవుల నొప్పించి రతుల నందగరమ్మీ ! 


ముసిముసి నవ్వుల దేవా 

కుసుమ సాయకు జనక నేను 

విసిగి కోపముతో నేమన్ననూ - చిరునవ్వుల బావా 
దొసగులను క్షమియించి బ్రోవుమా- ” 








ర్‌రి 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నవనీత హృదయా - దేవా 
నవయౌవన జనిత భావ 
మవగాహన సేయు చిలిపిరి - చిరునవ్వుల బావా 
అవగాహనయ్యెన ? నా హృది న 
సరస ప్రేమల క్రీడల ముంచి 
హరుస మందగ జేసి నను నీ 
విరిశరు తాపంబు దీర్చరా - చిరునవ్వుల బావా 
కరుణ నీ పద దాసినేలరా - ” 
వాసిగ రాపోలు పురిని 
వాసమల్లయ బాలకవి హృ 
ద్భాసితాబ్ద మిత్రరాగదే - చిరునవ్వుల బావా 
ఆసరెచ్చెను దాసురాలనురా -” 

శ్రీకృష్ణ పరాత్పరుడు - (ప్రవేశము 
మూలమగు నెద్ది జగముల 
కాలయమగు జీవకోటి కాధారము క్షీవీ 
ద్యాలోల హృదయ హంసము 
శ్రీలను జెన్నొందు నట్టి శివమును గొల్లున్‌. 

(ఆట) 


శ్రీ రుక్మిణి సత్యల్‌ జేరి చెరియొక వైపు-కోరి రమ్మను 
చుండ వచ్చితీ - లక్ష్మణార్య పూశయ్యాల నొప్పితీ॥ 
సుందరి లక్ష్మణ జెందగ సుఖనిద్ర - నిందు జాంబవతీ 
కడ నిల్చితీ - మంద మంద మారుత హాయి వొందితీ ॥ 
జాంబవతిని మదను సంబరముననేక - చుంబనముల 
ప్రియమందగా - నా కరంబు బట్టియు బతిమాలగా ॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


59 


4. తరణి సుత కాళింది తరుణీ నాగ్నజిత్తి - గరిత 
భద్రయు ఎదిరి చూడగా- ప్రియము గరపి వత్తును నవ్వులాడగా॥ 
5. కరమున వేణువు ఉరమున శ్రీవత్స - మరచేత నభ 
యాంక మమరగా - నెమలి వరఫించ మౌదల మెరయగా ॥ 
6. సురువిరాంగులు గోప తరుణీ వ్రజము మురాళి 
మరిమరి యూదుమని వేడగా - గాన పరవశ మంది మై మరువగా 
7. అష్టభార్యల గూడి య ష్టైశ్వర్యంబుల - నిష్ట 
భోగము లందు చుండెద - శంభు స్రష్టేంద్రాదులు గొల్చుచుండగా ॥ 
ర. కరితురగ కాల్బల మరదంబులును గల్లి -ధర 
నేలు బలరాముడన్నయూ - విజయు తరుణీ 
మాచెల్లై సుభద్రయూ॥ 
9. చల్లని చూపుల నెల్ల జనముల గాంచు - పుల్లా 
బ్దాక్లుడ రాయపోలునన్‌ - నిల్చి ఎల్లవిధంబుల మల్లయాఖ్యు నేలు ॥ 
ద్వారకుడు : క. తరుణు లెనమండుగురు నా 
వరుసగ నవ్వారి పేర్లు వచియించితి వీ 
వరయగ దక్షిణుడవు పే 
రెరిగించుమి దయతో ప్రియము నేర్పడదేవా. 
కృష్ణు: కం. కృష్ణుడని యండ్రు శాత్రవ 
జిష్ణుడ గోపీ మనోబ్ద్బ జీవుడ దెలియన్‌ 
విష్ణు పరాత్సరుడనుర స 
హిష్టుడ దాసార్ధదుడనహీనుడ నరయన్‌ 
ప్రీ అచ్యుతుడభయుండు హరిముకుందుడు విష్ణు 
నారాయణుడనంతు డఖిలు డాత్ము 
దబ్దనాభుడు దేవు డాదిత్యుడాద్యుండు 
గోవిందు డనఘుండు గురుతముండు 
విశ్వరూపుడు శౌరి వేద వేద్యుండు శ్రీ 








60 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నాథుడఖీల భూతనాథుదమల 
చరితుండు పరమేశుడురగేంద్రు శయనుండు 
చక్రగదా శంఖ శార్జపాణి 
గీ, చారు భూషణ కలితుడు సరసిజాక్షు 
దభదేహుడు సుందరుడంత రాత్మ 
నిరుపమానుడు వార్థి గంభీరుడనగ 
పిల్వ బడియెద శతకోటి పేర్లు గలిగి. 
ద్వారకుడు. కం. స్వామీ జవనిక వెలువడి 
మీమీ విషయంబులెల్ల మిగుల ప్రియమున్‌ 
నేమంబున తెలుపు శ్రీ 
భామిని మానస విహార పద్మదళాక్షా | 

1. పరాత్సరుడ మణి వరమకుటుడ కోటి రవిప్రకాశుడన్‌ - మయూర-వర 
పింఛిత మౌళిన్‌ కుశేశ-వరసన్నిభమోమున్‌ అక్షులు-సరసిజముల తీరున్‌ 
ఫాలము చిరు చందురు బోలున్‌-మోహన మురళీ రవమున నూయల 
లూపెద-గరితల పురుషుల యోగుల జదముల॥ 

2. విశాల హృదయుడ దిశాంతముల నా యశంబులే వెలుగున్‌-విషమపు 
వశంకరుడ ధాత్రిన్‌ మాయా ధిషణాశాణమనన్‌ - వైరులు నశింప 
సుకరముగన్‌-సంతస వశులై సుజనమ్ముల్‌-గొల్వగ సుశీలవంతుల 
హృదయ సరోవర వశంబైన హంసను రాయపోల్‌- 

3. తులసీ హారము వెలయగ యురమున పలుభూషణ శ్రేణుల్‌-ధగ ధగ తళ 
తళ యని మెరయన్‌ - శంఖము గళమనగా నొప్పున్‌-కరములు లలివారణ 
కరముల్‌-అరచేతులు యంభోరుహముల్‌ కేశములళిపుంజములన నొప్పు 
దీర్ధమై చెలిమి సేయు కటి సింహమధ్యముతో॥ 

4. ఘన పీతాంబరమును గట్టెద చేతను చక్రము దాల్తున్‌ నీలిచా-మనచాయన 
మేనున్‌ గోకుల వనితల హృదయమునన్‌ నిలచిన జనార్థనుడ నరయన్‌- 
పదములు॥ జలజోప మానముల్‌ యోగిని-మలాత్మకులకును మార్గము 
జూపును మలినులభవముల (మ్రైందించెడు ఘన ॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 61 


(దరువు) 


జననీ దేవకి దేవీ జనకుడు ఘనుడౌ వసుదేవుడు వినరా జనవందిత 
శూరోగ్ర సేనులకు మనుమడని గణుతింతురురా ॥ 

సముద్ర పరివృత మత్స్పురి ద్వారక యింద్రుని పురి ధిక్కరించురా- 
చంద్ర కాంత మణి ముక్తాభ సుసాంద్ర సౌధము లొప్పురా ॥ 

సుతులు సాంబ ప్రద్యుమ్నాదులు సతులు శీలవతులురా - కుతుక మొన 
రించెద గోపికలకు కోరి రాపోల్‌ నిలయుడా॥ 


(సీస మాలిక) 


ద్వారక వార్ధిమధ్యమ్మున నొప్పు 

ద్వారకా పురి రాజ మరయ మాపురము 
చుట్టు సంద్రము నుంట చారలేరు శత్రువుల్‌ 
సకల సౌఖ్యనిలయ సంచితంబు 

జలచరంబుల శబ్ద కలకలంబులు మరి 

కలహంస చక్రవాకముల రవము 
ఫణులు ఫణుల నెత్తి పరుగిడు, మీనులు 
తోకల నాడించు సుకరముగను 

గల్లి కన్నుల విందుగను దోచు సంద్రంబు 

మంద మంద మరుత్తు లిందు వీచు 
ఉన్నతోన్నతములు మిన్నంటు భంగిమ 
ధవళిమ కాంతి సౌధముల నొప్పు 

ఉద్యాన వనములు హృద్యంబు గానుండు 

వివిధ వర్ణ కుసుమ వితతి గల్లి 
చెంగలించుచు పుప్పొడింగ్రహించెడు భృంగ 
రఘుంకార రవముల సొబగు లొప్పు 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


వేద పారంగతుల్‌, విద్వచ్చి ఖామణుల్‌, 
వైశ్య వరులు గల్లి వెలుగు నొందు 
కరి తురంగములును కాల్బలము రథాళి 
యాదవాన్వయ వీర యోధులుండ్రు 
పైడి బొమ్మలు సతుల్‌ పలుసొమ్ములను దాల్తు 
రనవతము సౌఖ్యమందు చుంద్రు 
అన్న సంకర్షణుడబల రేవతి గూడె 
చెన్నాంది రాజ్యంబు సేయుచుండి 
సచివోత్తములు రాజ్యమచిరంబు చెన్నొంద 
నాలోచనము సేయు దీలలితులు 
పురమున కస్తూరి పూత లొప్పును ముత్య 
ముల ముగ్గు పరతురు ముగుదలెల్ల 
పచ్చ తోరణ నిత్య పర్వమై వెల్లెడు 
ద్వారక వర్ణించ తరమె విధికి? 


ద్వార: క. _గొల్లవనిత లెల్ల కోకలొకచో వెట్ట 


స్నానమాడు చుండ చాటుగాను 
వెళ్ళి చీరల గొని వెరపు సిగ్గును లేక 
చెట్టు నెక్కిన దొర క్రష్టదేవ 


కృష్ణు: క. మును ముని పుంజము లిప్పుడు 


వనితలుగా బుట్టి రెలమి వారి మనములన్‌ 
గొని సంప్రీతి దనర్చితి 
వినుమా వేదాంత తత్త్వ విధి దెల్పెదరా! 


ద్వార: క.  స్వామీ॥ ఒక చేత మాన 


మా మానిను లొక్కచేత నర్ధించగ నిన్‌ 
మామా కోకల నిడుమన 
నా మగువల రెండవ కర మది దొలగింతే. 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


63 


కృష్ణు: ఆ. వె.సగము దేహము పయి సగము పరాత్మపై 

నుంచరాదు మనసు నుర్విజనులు 

భారమంత నీది పరమాత్మయని దేహ 

మంతరంగము నిడు మనుజు గాతు. 
వచనము: ద్వారకా దాని యంతరార్థమిది : 

ఒక చేత తమ మానమును వేరొక చేతితో తమ చీరె కొజకు నాకు 

నమస్కరించిరి. అనగా తమ శరీరము పై అభిమానము పరాత్సరుడనగు నా పై 
విశ్వాసమున్నను తమ పూర్తి మనస్సును నాకర్చ్పించక ఒకచేత యర్థించిన నిడనంటిని. 
ద్రౌపదియు నిండు సభలో ఒకచేత తన చీర పట్టుకొని ఒక చేత నమస్మరించిన 
చూచి యూర్మొంటిని. రెండు చేతులతో పూర్తినా పై భారము నిడి మొక్కిన కోకల 
నిచ్చిగాచితి. ఇందంతరార్థమిది గాని కేవలము చిలిపిగా గాదు. 
ద్వార: క. పదునారు వేల లలనల 

మదకేళిని నొంద సిగ్గు మాలుట గాదే 

సదయుడవై దెల్పుమి నా 

కిది యేమిటో యంతరార్థ మింపెసగంగన్‌. 
కృష్ణు ఆ.వె. ఒక్క తరుణి జేర నొక గడియ యగును 

కాల మెటుల జాలుంగలియ వీరి 

నంతరాత్మ యందు ననవరతము నిల్పి 

గొల్వ యటుల వారి కోర్మెలిడితి. 

వనచము : నన్ను తమ యాత్మయందు రూప వైభవ లావణ్య విశేష మహాత్యం 

బులంగల్లు పురుషునిగా నిల్బుకొని సతతంబు కామించుట జేసి వారి కటులే తృప్తి 
గూర్చితి. సర్వ భూతముల యందు ఆధార భూతుడనై వెల్లు నేను ఏయే రూపంబుల 
పూజించుచు విశ్వసింతురో వారి కాయా రూపంబుల నా యా కోరికల సిద్ధి 
గూర్తు. ఇట్టి వేదాంతార్థము నెరుంగ వలయునే గాని చిలిపిగా భావింపరు సుమా! 
విజ్ఞులు. 
ద్వార. క॥ _ దేవా ధన్యుడనైతిని 








64 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


కృష్ణు: ఆ.వె! 


నారదుడు: 


కృష్ణు. కం॥ 


భావించగ లేదు యిటుల భావము నెపుడున్‌ 
యీ విషయ మెరిగితి మహాన్‌ 

భావా! తమరెటకు బోవ పయన మైతిరో ! 
భక్తు లెవరొ నన్ను భజియించు చుండిరి 
ఆత్మ నిల్వదయ్యె, యరుగు చుండె 

నెటకొ జాలినొందె నేమి బాధల నొంది 
దుఃఖ మొందు చుండి రొక్కో! సురలు. 


(పదము) 


జయ జయ గోపాలా - కృష్ణా - జయ రాధా లోలా॥ నయగుణ 
శీలా మురారీ నళినాయతాక్షా॥ 

వందనములు నారద నా 

యందున దయలుంచి రాగ నానందము నా 
డెందంబుప్పాంగెను ముని 

వందిత చరణారవింద వనజాప్తసుతా ! 


నారదుడు. కం. వర్ధిల్లుమి గోపాలా 


నార. వచనం. 


కృష్ణు. వచనం 


వర్ధిల్లుమి పరమపురుష వసుదేవసుతా 

మర్థిత దనుజస్తోమ జ 

నార్ధన మురళీ విలోల నగధర కృష్ణా ! 

సాక్షాద్వైకుంఠ మూర్తివైన నిన్ను దీవించు భాగ్యము నందినందుకు 
ధన్యుడను స్వామి ధన్యోస్మి. 


3 మునీశ్వరా మీ యను(గహ విశేషంబున గదా నేడు మా ద్వారక 


నగరము పవిత్రమైనది. 


చ. ఎటనెట నేమి చిత్రములహీనచరిత్ర విరించి పుత్ర నా 
కిట వినజేయ విందు మన మింపెసలార మహాత్మ లోకమం 
తట చరియింతు నీవు, సతతమ్ము మెరుంగనివుండ వేమి సం 





ఘటనములారయన్‌ మునిజనా మృత భాండమా ! యోగి రాజమా ! 





శ్రీకృష్ణ సత్యభామా విజయము 65 


కృష్ణుడు 
నారదుడు: 
కృష్ణుడు 
నారదుడు: 


కృష్ణుడు 


నార. ఆ.వె. 


నారదుడు - కృష్ణుడు వాదం దరువు 


గోపాలా యీ లోకమునా శ్రీపతి మీదగు దయవలన - పాపరహితమై 

బరుగుచు నుండెను పాపాత్ములు జము పట్టణమరిగిరి॥ 

మౌనిచంద్ర వినదెల్పగదే మౌనివరులు సేమంబుగదే ఫణిసిద్దామర 

గణములు జక్కులు ఘనులు కిన్నెరులు గరుడాదులును॥ 

శౌరీ సురవర్గము లెల్లా పారెను ధైర్యము మదిడొల్లా-క్టూర రాక్షసుడు 

పోరిగెల్చె దివిశూరుల దివిజ కుబేరాదులను॥ 

సురాభ్యర్చితా యే విధినీ సురాధీశుడోడెను యనినిన్‌-సరోజోద్భవుడు 

విరూపాక్షుడే తెరంగు జేసిరొ యెరింగించుమి. 

కేశవ యీశానుండోడే శీశు సంభవుండదరి పదే॥ ఆశాభావము 

లాననమున లే-దాశల జూచుచు నదరె వాసవుడు॥ 

నారద నాకెటు దోచదుగా క్యూరాత్ముండసురు డెవదొ గా-వారక 

రాపోల్‌ కోరి వెల్సెడు భూర్తి తత్త్వమును జేరి యుండెద॥ 

భూరికృపా సముద్ర ! మణి భూషిత యాదవవంశ వార్థిసో 

మా! రిపు గర్వమర్దిత ! రమా రమణీ హృదయాబ్ద భృంగమా ! 

సారస నేత్ర! దైత్యకుల సామజయూధ మృగేంద్ర రాజమా! 

మారుని గన్నతండ్రి ! వినుమా నరకాఖ్యుండనంగ జెల్లుతాన్‌. 
(కృష్ణుడు - నారదుడు-దరువు) 

సాధూ సత్పూజిత యేది దోచదయ్యె ఏదారి కడతేరు దెలియా॥ 

సత్యాపతీ | ఖలుడత్యంత వరమద సత్యంబుతో నున్నాడరయా॥ 

పాశాయుధాదులు దిశాపతులువారు సశల్యులైన చోద్యమాహా॥ 

కృష్ణా! సమర్హ్దా విష్ణు స్వరూపా జిష్టూ గావవె వారలన్‌॥ 

ఆదిత్యు లోడిరి వేదాత్ము రాపోల్‌ నాథుని దలచెద మోదమున్‌॥ 

పరమ పురుష పరాత్పర నిరుపమాన 

ఆదిమధ్యాంత రహిత భూతాధి నాథ! 

విశ్వరూపక దనుజారి వేదవేద్య ! 


ఆది నారాయణా కృష్ణ ఆప్తబంధు. 








66 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


సంధి. వచనం. మరియు భక్తిపరవశుండై నారదుడెటుల స్తుతించెనన. 


దండకము 


శ్రీ మానినీ మాన సాబ్దాంత రంగా! వరాంగా పరంజ్యోతి దేవా ! 
మహాన్‌భావా ! దేదీప్య మూర్తీ ! జనాననందదా ! సౌఖ్యదాతా ! 
విధాతార్చితా భూతనేతా ! ప్రతాపా ! సామాన్యువోలెన్‌ నటించంగ 
నేలా ? వికుంఠెశ్వరా భక్త సంపోషకా ! వాసుదేవా ! దయాళూ ! 
మురారీశ! నీ ముందు నేనెంత ? నీ లీల లెంచంగ నీలాభ్రదేహా ! 
పరంధామ ! గోపాల ! పాలింపవే మమ్ము లాలింపవే స్వామి నీ 
కన్న నాకెవ్వరున్నారురా దేవ రాధా ప్రియా ! దేవ నారాయణా ! 
వేదా పారాయణా ! దుష్ట సంహారకా ! శిష్ట సంపోషకా ! భుక్తిముక్తి 
ప్రదా! భోగి తల్పంబు నందుండగా యోగి సంఘంబులున్‌ వేడగా 
కిన్నరుల్‌ పాడగా దివ్య తేజంబునన్‌ వెల్లు దీనార్జి కల్పద్రుమా ! 
తెల్యవే బాధలన్‌ (మొక్కెదన్‌ భక్తి కృష్ణా నమస్తే నమస్తే 

నమస్తే నమస్తే నమః 


సంధి. వచనం. అంత కృష్ణుండు నారాయణత్వంబునంది 


కృష్ణుడు. 


నార.క. 


నారదా నరకున్‌ వధించెద నాకమందున దేవతల్‌కొరి జల్లగ పుష్ప 
రాజని, ఘోర చక్రపు ధారతోన్‌ కూర కర్ములు దైత్యులందరు 
గూల నాజిలో భీకరాకారతన్‌ లయకాల రుద్రునిగా దలంపగ 
లోకముల్‌. 

నీ దయ లుంచుమి దేవా 

నాథా మరయూధ భవవినాశా మౌనీ 

వేదార్చిత వెడలివత్తు 

మోదమున ననుజ్ఞ నిమ్ము మురళీకృష్ణా. 


కృష్ణుడు. వచనం. నారదా నేనీ కార్యంబునకు సంసిద్దుడనయ్యెద. 
సంధి. వచనం. అంత నంతః పురంబున 


సత్య. 


రాడు నాటేడు చెలికత్తె రాదిదేమో 
పోమి రిద్దరు నొకపోకె పొలతులార ! 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 67 


యెటుల సైరింతు నా ప్రియుడెందుబోయె 
మరచెనో యేమొ యింక టులమనుదుకొమ్మ. 


సత్య. ఎచ్చట నుండెనొ వనజలోచనుడు చెచ్చెర దెల్పగదే సఖీయా॥ 
చెలి. మచ్చకంటి ! యెచ్చోటగాంచిన నచ్చట యగుపదెనే॥ 

సత్య. ఒక్కడె యంతట యెట్టుల గనపడె వగలాడీ చెప్పవే॥ 

చెలి. నిక్కము జెప్పితి సమ్మతించుమా చక్కని పూరెమ్మా॥ 

సత్య. సత్యవద్ద నీ మాటలు సాగవు సత్యము జెప్పగదే॥ 

చెలి. భృత్యురాల రాపోలు మాధవుని బోటిరో నీ సాక్షి 


సంధి. వచనం. అంత కృష్ణు రాకగని 
చెలి. గీ. దేవి గోపాల దేవుండు తివిరి వచ్చే 

పైడి చేలాంచలము భువి ప్రాకుచుండ 

మురళి కరమందు నట్టులే తిరమునుండ 

నవ్వు లెసగంగ జాగయ్యె ననెడు భంగి. 
సత్య. క. రావలదని మేడావల 

నావల వరకంపి సత్య యానిది యనుచున్‌ 

వేవేగ దోలడే యటు 

నీ వెరపేలా శరింపుడీ చెలులారా ! 
కృష్ణుడు. వచ. 
ఆహ! యనుకొనుచునే యుంటిని సత్య కోపించుచునే యున్నది గదా. 
సంధి వచనం. 
మెల్ల మెల్లగా చాటు చాటున సత్య పరుండిన శయ్యం జేరుకొని గోపాల 
కృష్ణుండు సత్యతో నేమను చున్నాడన 

ఏలలు 

కృష్ణుడు. 1. అలికులాలక ! జలరూహాక్షీ ! 

చిలుక పలుకల కులుకులాడీ, 

పలుకనన్న పలుకవేమిటే నాపైన నింత 


అలుక జెంద తాళజాలనే - ” 








68 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


2. భామరో నినుబోలు భామ 
లీ మహి లేరందు నిజముగ 
నేమమున నాకెల్ల భంగుల మానస శారీరక 
కామ ఫలప్రద కోపమేలనే చిన్నారీ సత్యా ॥ 
3. తరుణిరో విను సృష్టి జేసిన 
సరసిజోద్భవూని తోడు 
అర క్షణంబు నిల్వజాలనే - మాటాడకయున్న 
ధరణి రాపోల్‌ దైవసాక్షిగా - చిన్నారి సత్యా ॥ 
సంధి. వచనం. అని చేయి బట్టుకొన విదలించియేమనుచున్నదన 
సత్య. క. తమ కార్యము జెల్లువరకు 
కమనీయముగాను యిచ్చకములాడుచు మై 
నిమిరెడు తళుకుల బెళుకుల 
సమయోచితు లోహు మగవిశాల హృదయులున్‌ 
క. తెలియద పురుషుల సంగతి 
కలికీ నీకన్న ప్రియము గలరెవరనుచున్‌॥ 
చెలియల నెందరినో తమ 
వలపుల బడవేసికొంద్రు వదరకు కృష్ణా. 
గీ. పురుషులందరికి వలను పొలతు కొకత? 
యిద్దరా? ముగ్గురా? నీకు యెన్మిదాండ్రు 
నేను లేకున్న నుండిన నీకు లోటె? 
మలగి పోవోయి టక్కరి వలపులేల? 
సంధి వచనం . కృష్ణుడు క్రమముగా చేయి విడిచి పరుండియున్న సత్య కాలు 
బట్టుకొని 
కృష్ణుడు గీ. దేవి నాపైన కోపమదెంత వరకు 
గల్లియుందువా నీ కపకారమేమి 
సేసితిని? రాణీ పారాణి చెమటంగరగె 
నొర్చు నా యపరాధంబు నువిద కృపతో. 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 69 


వచనము : 


దేవీ నీ మనస్సున కేయించుక బాధ కల్లించినను క్షంతవ్యడ - కోవమున 
చెమట బట్టిన నీ ఒడలెల్ల కంపించుచున్నటులున్నది. పారాణియు 
కరిగిపోయినదిగదా. 

(అని కాలు బట్టుకొన్న 

(వాదం కృష్ణ - సత్య) 
ఎంత కఠినాత్మురాలా నేమని యనుకొందు కంతు జనక సైపవే - 
నీ పదముల చెంత దాసిని గావవే॥ 
కలికీ లే లేమ్మీ నీ సలలిత హృదినొప్పు చెలియ నెచ్చట గాంచనే - 
వలపుల బంతి చలము జేసితి నేనే నే॥ 
పాపాత్మురాల నా పాదమంటు వరకు యే పగిదిగ జూచితో - 
సైరింపుమీ గోపాల మన్నింపుమీ॥ 
సత్యావతీపుత్రీ నిత్యశోభితగాత్రి సత్య ! చింతల నేలనే - 
యిద్దర మొకటె వ్యత్యాస మేమున్నదే I 
సంకర్షణానుజ శంకరార్చిత ! కృష్ణ పంకజాక్ష యెరుగరా - యిట్టుల 
నిష్కళంక నను మన్నించరా ॥ 
భామా కుందగనేల నీ మహిరాపోలు ధాముడ నేనుండగా - నీదుదాస 
కామంబులను దీర్చగా ॥ 
దుష్టురాలను హరి దొసగు పొసంగెను 
హీన భావమున నహీను నిను 
చూడనెంచి, కృపను జూరగొంటిని సామి 
ధన్యనైతి మీదు కన్యనగుట. 
కలిని మనవంటి దంపతులు గలిగిరేని 
ధన్యులై యొకరినొకరు దాలి గుణము 
గాంచుచును సౌఖ్యమందుచు కలిసియుంద్రు 
చిలుకగోరువంకల భంగి చెలిగి యెపుడు 








70 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


(కృష్ణుడు - సత్య ప్రణయము రెండు తీర్లదాటి) 


కదళీ శర్మర మృదు భాషిణి నీ- యధరోష్టము నందించగదే 
ముదమున చెక్కిలిపైన ముద్దులను - మోహనాంగి కురిపించెదనే॥ 
మించెదనే కురిపించెదనే వోయంచయాన మురిపించెదనే॥ 
పురుషోత్తమ పుంస్మోకిల చెక్కిలి పొల్పొదగ నానించిదిదో॥ సరసి 
జాక్ష నీ చూపుల మదనుడు సంధించెను తూపుల తాళన్‌॥ యిల 
తాళన్‌ యిక నిలువన్‌ వలపుటేడ నీ స్వాధీనన్‌. 

దంతియాన నీ చెంత నున్న పూబంతులనే గైకొనవచ్చా॥ ఇంతిరొ 
నను పరిహసిమిండగనవి యెంత పొంగినవొ గను మిచ్చా॥ హను 
మిచ్చా కొనవచ్చా నా కనుల బిలచెనిది మైమచ్చా॥ 

వింతగ యడిగెదవేమిదోచదు విశ్వమోహన నీదానన్‌॥ సంతసమున 
హత్తుకొని వక్షమున స్థానమిచ్చిన నే ధన్యన్‌ ॥ నే ధన్యన్‌ వదలు 
మనన్‌ వదలక నిట్టటుకొంచ రమించర॥। 

సమగంధీ నీస్పర్శ మాత్రమున చూడవె గిలిగింతలు గలిగెను-రమణీ 
చక్కిలిగింతల ముద్దుల సుమముల బరతును తనువెల్లన్‌!॥ తనువెల్లన్‌ 
మైమరవన్‌ - మనసిజ కేళిన్‌ మహానందమున్‌!! 

చాలు చాలు భరియించను సామి చక్కిలిగింతల కోర్వనురా॥ వాలు 
చూపులకు వశమైతిని నా వొయార మంతయు నీదేరా! నీదేరా మరు 
వనురా యీ రేయిని నా మానసచోరా॥ 

మందయాన నీయందు గరంగితి డెందమందు నుష్పొందితినే॥ 
పొందితి మధురామృతంబు యధరము నందించగ శుభకరంబుగన్‌॥ 
కరంబులన్‌ జఘనంబున్‌ బిరాన నందితి రతిరాజ్యంబును॥ 
కలకాలము యీ వలపులగొని నను దరిజేర్చర కోర్కెలు దీరన్‌॥ 
వలపు సంద్రమున మునిగి తేల్చితిని లలిత వివిధ రతి బంధములన్‌॥ 
బంధములన్‌ యానందములన్‌-సుందరాంగ నీ యందును రక్తిచే॥ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము T1 


కృష్ణుడు. మురిపెము నందగ మోహనాంగి నిను మరు నుయ్యాలల నూపెదనే॥ 
విరిశరు రాజ్య సుఖంబుల నందుచు విశ్వము మరువగ కలిలోనన్‌॥ 
కలిలోనన్‌ రాపోలున్‌ నిలచిన మోహన స్వరూపుడన్‌॥ 
సంధి.వచనం. అని రతివశ నిద్రాలోలురై యుండ దేవతలు ప్రార్థించు చున్నా 
రెటులన. 
(మిశ్రమ - త్రిపుట) 
ఇంద్రు॥ హరిహరి కృష్ణా పరమ కృపాళూ - సురారి బాధల తాళరా ॥ విరూ 
పాక్షనుత సరోజనాభ బిరాన నను దయజూడరా॥ 
కుబేరు॥ దేవకీ సుత యదు దివ్యప్రతాపా - భావజ జనకా బ్రోవరా॥ నీవు 
గాక వేరెవరు పరాత్పర సవ నవనీత హృదయా॥ 
యము॥ శంకర (బ్రహ్మలు శంకలు నొందిరి - సంకట హరణా రావేరా॥ 
పంకజలోచన పాహిపాహి చంక జేర్చుకొని గావరా॥ 
ఇంద్రు॥ వేదవేద్య శ్రీనాథ మహా మహ - సాధు జనార్చిత బోవరా ॥ మోదా 
త్మక రాపోలు ధామ మ- మ్మాదరించగ నీవెరా! 
(ఆట తాళము) 
ఇంద్రు॥ పరమేశ విశ్వేశా మురమర్దనా కృష్ణ - కరుణించి మమ్మేలరా - 
నారాయణా - సురల బాధలు గాంచరా॥ 
యము॥ మాయామానుష రూపా దాయాదిఖలు నాశా పాయక మము (బ్రోవరా- 
శరణు సామి - పరమేశ యిటు రావేరా॥ 
ఇంద్రు॥ అవతార పురుషా నవనీత చోరా యా యవమానముల తాళరా-నందన 
మంటి ఆపద అెడబాపరా॥ 
కుబేరు॥ దేవకి నందన శ్రీ వల్లభా కృష్ణా దేవా దయరాదేలరా- రాయపోలు- 
పోషకాక్షుని మిత్రమా॥ 
ఇంద్రుడు. శా॥ శ్రీనారాయణ వేదవేద్య వరదా శ్రీ కన్యకా వల్లభా! 
నానాజీవ విధార ! పోషక లయాత్మా విశ్వ సమ్మోహన! 
గానాలాప పరాత్సరా ఖలహరా గాంగేయ సత్పూజ్య స 
త్యానాథా ! కరుణావిలోకన ! సురాద్యారాధ్య మాం పాహిమాం. 
72 శ్రీకృష్ణ సత్యభామా విజయము 








కుబే. ఆ.వె. 


A 


కృష్ణుడు. 


సత్యక. 


సంధి.వచనం. 


కృష్ణుడు. 


యము॥ 


మూలపురుష! లోకపాల విశ్వేశ్వర 
సర్వజీవ హృదయ సంస్థితేశ 
ధర్మరక్షక దురితాంతక సజ్జన 
మౌనిలోల శరణు మమ్ముగావు॥ 

(నిద్రితులై యుండగా) 
సురలారా : వచ్చుచున్నాను. 

(అపుడు సత్య మేల్మయి) 
నాథా యెటకీ పోకడ 
వాదా? నాతోడ నిన్నువదలను వోహో 
నాదరి సాగవు మాయలు 
వేధించకు రార నన్ను విసిగించకురా॥ 

(ఇద్దరు తిరిగి నిద్రించిన) 
భక్తవత్సలుడైన హరి దేవతల యెదుట తన స్వరూపంబు జూపి 
యేమనుచున్నాడన 
భీతి విడుడి సురలారా 
నేతను నేనుంటినెల్ల నే గనుచుంటిన్‌ 
పాతకుడౌ నరకు పాప 
మీతరి ఫలియించు వెడలితిదొ గనుడిచ్చన్‌. 

(కృష్ణుని పల్ములు పలువరింపుగా దోపగా) 

నాథా ! నాథా! 

(కృష్ణుడు పల్మకుండును) 
చరితార్థ తములమైతిమి 
హరి మీ రూపంబు గాంచితానందనమునన్‌ 
సుర సుఖకర వరప్రద 
నరసఖ ! నారాయణా సనాతనచరితా ! 


ఇంద్రుడు.కుబే.యమ.  ధన్మోస్మీ ప్రభూ, ధన్యోస్మీ - ధన్యోస్మీ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


73 


కృష్ణుడు. 
సత్య. 


సత్య. 


కృష్ణుడు. 


నిర్ణరులారా చింతిలకుడు 

దేవత లెట ? నరకుడెవడు? 

బావా కలగంటివేమి బదులు పలుకవే 

నీ వగలా? నిజమా కల? 

భావజ శతకోటి రూప పద్మదళాక్షా ! 

కలగాదు నిక్క్మమే సఖి 

కలడొక దానవుడు ఘోర కలుషాత్ముడు తా 

నల దేవతలను బాధల 

నలయించుచు నుండ దివ్యులర్థించిరి నన్‌॥ 

బావా ! దేవతలకు గాని పనికి మీరు సాహసింతురా ! ఇంకా 
టక్కరు లేనా? నేను గొల్ల గాను నీ మాటచే మోసపోను. ఎక్కడకో 
తప్పించుకొని పోవు యత్నము జెనా ? 

సత్యా ! నీవెవ్వరో నేనెరుగుదును. ఇదో చూడు : 

న నీవెవరో తెలిసికొంటివి గదా ! 


సంధి.వచనం. సత్య భూదేవి తాదాత్యము నొందియున్న 


కృష్ణుడు. గీ. 


సత్య.క, 


నీకు చెలువము గూర్చితి నిపుడు నేను 
దేవకార్యంబు దీర్చగ తివిరితింక 

వెడలి వచ్చెద ప్రియమున వేద్మతోడ 

నిత్య సంతోష కారిణి ! సత్యభామ. 

నను విడిచి వెళ్ళదగునా? 

మనసిజ శతరూప నేను మనగలనా ? నీ 
వెనువెంట వచ్చెదను నా 

మనవిని విని యేలుకొమ్మి మాన్య చరిత్రా ! 


కందార్థములు 


జనములు నవ్వరె వినినచో- వెనువెంటనే వత్తుననుట వెట్టి గాదొకో- 
వనితలు పతితో సంగర-మునకుం జనిరే లతాంగి॥ ముందెప్పుడైన - 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


విడుమీ కోర్మౌముదిత తగదనినా॥ చననిమ్ము నన్నిపుడు జాగు 


సేయక సత్య-వెనువెంట వలదంటి వినుమంటి నెవ్వరు॥ ముందె॥ 


పతికి సతి సతికి పతియును 

హితులనుచును బుధులు పల్మిరిలలో దెలియన్‌ 
కుతుకమున వినుమి నాథ! 

మతిమంతా నుడువుదు రిది ॥దర్వు॥ మది దలప 
వోయి - దశరథు తోడ మగువ కైకేయీ - 
కదనమ్మునకు నరిగి కాపాడె నతనిని - యది 
గాక నొక్కందవాజి జనగవలదు॥మది॥ 

తెలియగ వలదు యెవరికిది 

తెలిసెను నీకెటులొ, యైన తివిరి యొకడనే 
కలన మొనర్చి జయశ్రీ 

కలితుడనైవత్తు చెలియా ॥దర్వు॥ కాదనగ 

బోకు - మూర్ధపు పట్టు వదులుమి, నీకూ- 
ముదితరొ దివి నుండి మోదాత్మకంబైన 

వివిధ వస్తురాజి వేవేగ దెత్తునె ॥కాదనగబోకూ॥ 
బహుమానము లేల శౌరి ? 

బహుమానము నేనె నీకు బవరమునందున్‌ 
విహరింప నొప్పు.కొనినచొ 

బహు సంతస మోయినాకు ॥దర్వు॥ పలు మాట 
లేలా - తప్పించుకొను - పల్ములివి యేలా - 
తెలియ నివ్వ నేరి కిలలో నీ వనుమాడ్శి - 
నెలరాజ నెమ్మోము గలిగియొప్పెడు కృష్ణ ॥ పలు! 
భామినులు గడుసరులు, కలి 

మీమీదను వచ్చు కార్యమేమి యెజుగకన్‌ 
వేమరు వలదనినను యిటు 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 


75 


కృష్ణుడు. 


సత్య॥ 


కృష్ణుడు.గీ. 


లో మగువా పల్మజనునె ॥ దర్వు॥ ఒప్పిద మగునే - నా 
మాటల - నొప్పి చననివ్వే - ఒప్పుల కుప్ప ఒయ్యారి ముద్దుల 
భామ - ముప్పు దెలియవు యుద్ధమున నెట్టు లోర్తువే ॥ఒప్పిద॥ 
అన్నిట నీ తోడుత నే 
నున్నానని మురిసితింకనో నలళినాక్షా 
మన్నన సేసిన దీనికి 
నన్నిట పాల్గొన్న దాన ॥దర్వు॥। నగుదు మోహాంగా - జన్మము 
సఫల మగును లసితాంగా - అగణిత వైభవ జగదేక నాథ 
నా - మగరాయ మన్నించి మమత లుంచుమి సామి॥ 
రథ తురగ గజ బలమ్ముల 
నతివరొ నావెంట గొనుచు నరుగనె యాజిన్‌ 
వితసహచరుండ నచ్చట 
బెతలెదురు కొనంగ వలయు ॥దర్వు॥ వేరెవ్వరును నీ సేమంబు- 
నారయరు విను - ఘోర సంగర మందు నారి ప్రక్నగ నిల్వ - 
జేరుతావు వుండ దారయవే కల్కి ॥ 
మీరు రథము లేకుండగ 
పోరన్‌ నిలుచుందురేని పోయినదేమీ? 
సారసనేత్రా నేనును 
వారక నిలుచుందు ప్రక్క ॥దర్వు॥ వదలక మిమ్మూ - యను 
సరింతు - సదయా మిది విన్నూ - ముదితాత్మ రాపోలు యదు 
వంశచంద్ర సు - మృదు మధుర మోహన మురళీ గాన 
విలోల వదలక! 
చెలువరో వినవైతివి చెప్పుదేమి ? 
నాదు ప్రియమెంచియును దేవ నాథు సుఖము 
గోరి నన్నంపు విసిగించ కోపమొదవు 
కొమ్మ బంగారు బొమ్మపూరెమ్మ విన్మ 
జుల్వ - త్రిపుట 








76 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


మాటలు : 


భీకర రవంబులూ హేషారవము హాహా నినదములూ ॥భీ॥ ఘీంకార 
మ్ములు చూత్మారము శంఖ కాహళ భేరీ రవముల్‌ - వలదు విను 
నా నుడుల్‌॥ 
తాళంగ జాలుదున్‌ నీకేల భయము నా ప్రాణలోల ॥తా॥ జాలియేల 
యా కదనము నందున కీలెరిగిన (ప్రొఢన్‌ - ఆజికి జాలిన నీ చానన్‌॥ 
శర వర్షధారల్‌ వో తరుణీ యెరుగవు లీలా కేళియ ॥శర॥ ద్విరద 
వాజి పద యరదయుతంబౌ - సురవైరి సేనా - బొమ్మల పరిణ 
యమా చానా॥ 
షభాసనగా నీవూ నీల భాసురాంగ రణమున నిల్లు |ష శుభాంగ 
బొమ్మల శుభ పరిణయమని - యిభరాడ్వరద హరీ సాకిటు వెక్క 
రించగ తటీ॥ 
సుందరాంగి వినుమీ నీ యందు ప్రీతి హితవెంచితి మది ॥సుం॥ 
చిందర వందర నెందు జూచిన చిందులతో మారి - తాండవ మాడు 
చుండు నారీ॥ 
మానసాబ్దాభ్భంగా యేమైన గాని వచ్చెద విను నా ॥మా॥ మాన 
ప్రాణముల మీ కర్పించితి వేణూ ప్రియ వినరా - రాపోల్‌- 
దీనార్థీవరదా॥ 
నాథా నీవెన్ని జెప్పినను వినను. ఈ క్షత్రియ 
కన్య యుద్ధము నెరుగదను కుంటివా? (ఆత్మలో) ఎందుకో గాని 
యుద్ధమనిన నుత్సాహ మతిశయించుచున్నది. 

భీకరాట్టహాస భేరీ రవంబులు 

శంఖధ్వనులు మిన్నుంజాలనంటు 

ఖద్దగదాబాణ ఘనశస్రములు నస్త్ర 

ములు సరర రామ్మని మైోయుచుండు 

రథ ఘట్టన తురగరాజి హేషలు దంతి 

ఘీంకృతుల్‌ లయఘోర సమరంబు 

కాలుసేతులు మొండెముల్‌ దెగ గృధ్రముల్‌ 

(బాలుచుండు, నెత్రు కాలువలను, 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 77 


గీ. విలయ తాండవ మొనరించు కదనశక్తి 

రౌద్ర రక్తాంబరము దాల్చి రైరవముగ 

నాల్క సాచియు కురులెల్ల నట్టె విరియ 

జేసి భయంకరమగుచునో చెలియ వినవె. 
సత్య.క. ఘోరాజి నిల్చి శాత్రవ 

మారణ హోమంబు సేతు మా శక్తియు నా 

వీరమ్ము జూచి మెచ్చగ 

శూరాగ్రణి ! కదన నేర్పుజూచి పొగడగన్‌ 
కృష్ణుడు.క. భామా! సంతసమాయెను 

రామా! శృంగార వీర రసగుణ భరితా ! 

లేమా! లే లెమ్మిక, రా! 

సోమాభాస్యా విశేష సుందర గాత్రీ ! 

(ఉత్సాహ) 

సంధి-పద్యం: కృష్ణ దేవుడంత సత్యకేలు బట్టి గరుడునిన్‌ 

విష్ణు నేను, రార యనగ వేగవచ్చె, నెక్కగాన్‌ 

విష్ణు పదము జేరె సురలు వేడ్మజెంది చూచుచున్‌ 

పుష్పరాజి జల్లి మొక్క పొగడుచుండ నాజికిన్‌. 

(ఇది యిటులుండ నరకాదులు అమరావతీ పురిన్‌ మద్యపానంబు 

సేయుచుండిరి) 


(దరువు) 
నరకుడు॥ 
1. _ సురాభాండమున సుర యున్నది వొ సురవైరి యిటుదేరా - మన 
వారికి నొంచవేరా॥ 


2, స్వర్గ సౌఖ్యముల సర్వము నందుడి స్వర్గకాంత లెక్కడరా - నా 
సరసన జేర్చవేరా I 

3. భలే జోరు ఈ విలాస మిచ్చెడి సుర నొకింతగని తేరా - మేల్‌ - 
పరమము జూపునిదిరా॥ 








78 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


4. వాహ్వారె యిది వడిన చాలు మెల్‌ బ్రహ్మానందంబగురా - 
సేవించిననే తెలియునురా॥ 
5. హుషారు హెచ్చెను నిష వచ్చెను మశూరు రాపోల్పురినీ - మధు 
పసనెరింగిన ఘనునిన్‌॥ 
సంధి.వచనం. 
అదితి కుండలములు, వరుణ ఛత్రంబును హరించి సురముని వనితా 
జనంబుల నిరంతరము కలంత పరుచుచున్న పరమ పాతకుడగు 
నరకుని నెదుర్మొను సంరంభంబున భ్రూలత చిట్లువడ విజయోత్సా 
హంబున శంఖంబు పూరించిన - 
(మత్తకోకిల) 
పాంచజన్యపు శబ్దమున్న్విని పంచతత్వము లొందెనిం 
చించు భూతములెల్ల సంద్రము లేకమై బహుఘూర్జిలెన్‌ 
అంచనెక్కెడు వాడు మున్నుగ నబ్బురంబును జెందగాన్‌ 
వించునంతనె దైత్యు లెల్లరు వెజ్టులై భయమందగాన్‌ 
(మత్తేభము) 
నరకుడు॥ సురవైరీ యిదియేమి చోద్యమరరే శూరుండ విశ్వంబునలన్‌ 
పరిపాలించుచునుంటి శంఖరవమున్‌ పాటించి చూడంగ తా 
నురుశూరుడని తోచెనెవ్వడొకొ నాయుల్లంబు జంకొందె 
(సవరించుకొని) భీ 
కర మార్తాండ శతప్రతాపుడ మహా కాళేశ్వరీ భక్తుదన్‌. 
సురవైరి.గీ. ఆకులలములు ఫలముల నశనముగను 
గొనియు క్రొవ్వెక్కి తనవారి గొనియు మరల 
వచ్చు చున్నాడొ యేమొ దేవాళి ప్రభుడు 
సిగ్గు నవమానములనొంద చేటుబుట్టి. 
నర.క. నిజమే కానోపునోయి 
ధ్వజమదొ కన్పించె శంఖధ్వనులు జెలంగెన్‌ 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 79 


నిజమరయు మెవ్వరిది-యది? 
గజవాజి రథా బలము గడపుమి రయమున్‌. 
సురవైరి గీ. బలగమును చాల గూర్చుక తులువ మరల 
వచ్చె కాబోలు రణమున జచ్చుబుద్ది 
వాని మత్సర మడగించి వత్తమింక 
భూరి రాక్షస రాజ దుర్వార తేజ. 
నరకుడు॥ ఒరే సురవైరీ (మంత్రులు) మహారాజా 
ఒరే గండరగండా ఖ 
ఒరే భీమప్రతాపా 2 
ఒరే లయకాలరుద్రా స 
ఒరే భీషనాకారా 
ఒరే శక్తిప్రసాదా i 
ఒరే విషమ సిద్ధీ స 
ఒరే పరితంత్ర భేదీ » 
సంధి.వచనం. మహారాజా - సిద్ధము సిద్ధమని యుద్ధ సన్నద్దు లగుచుండిరి. 
దేవతల కెక్కడిది - చావు? 
(నరకుడు - దరువు) 

1. మదేభ ఘోటకముల దెండు - రథాళి భటాళి నంపుడు॥ గదా 
ఖడ్గముల గొనిపొండు కదన శూరులు వేరండూ॥ మదాంధ 
పరబలమదలించుచు భళి - వధించుచు వారిదరి పారగ॥ 

2. గుభిల్‌ గుభిల్‌ మని శబ్దంబుల్‌ - నభంబు నిండగ విశ్వంబుల్‌॥ 
దభీ దభీ మని యార్భాటంబులు - రభసంబుగ భేరులు 
(మోగించుచు॥ 

8. కంబువులను పూరించుడు - దంభోళిని తెగ(దైెంచుడు॥ కుంభిని 
గూలగ నంబమెచ్చగ - జృంభించుడు వారింబడ దోయుడు॥ 








80 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


4. యుద్ధభూమి వే నడుపుడూ - బద్ధవైరులను ద్రుంచుడు॥ క్రుద్ధ 
శక్తులచే కూలద్రోయుచును - హద్దద్దా యని యదరిపారగ॥ 
5. దండధరాదుల బట్టుడీ గుందెలదియ చెందాడుడీ॥ ఖండఖండములు 
గాగవైరులను దండిమగలు భేదించుడీ॥ 
6. బంధన సేయుడి దివ్యులన్‌ - మదమతుల మనవైరుల ॥ఇందిర 
రమణుడు సాయమైనను బంధించుడి యెదకుందగనాతడు॥ 
7. ధరాతలంబున రాపోలున్‌ పరాత్సరుండగు శంకరునిన్‌ ॥ పరా 
శక్తిని స్మరణ మొగర్చుచు సరాల్‌ సరాల్న బిరాన రండు॥ 
(పంచ చామరము) 
సంధి. మహా ప్రతాప శౌర్యధుర్య మండితోగ్ర రాక్షసుల్‌ 
సహా స్త్రశస్తు లౌచు రోష సాహసంబు వెంచుచున్‌ 
మహా శరీర మంతనంత మంతారాద్రి పొంగున 
ట్ల హాలయాత్మ కాళివోలె నట్టహాస సంయుతుల్‌ 
సంధి.వచనం. ఇట్లరుగుదెంచుచు సురసేవించి మత్తులై దోషముప్పొంగ పటాహ 
భాంకృతుల మైవెంచుచు దండధరుడగు పీరుని యాజ్ఞ శిరసావహించి 
కదలివచ్చుచు సతీయుతుడై గూర్చున్న కృష్ణుగని 
నరకుడు: ఆహ్హహ్హ - (వికటాట్టహాసము) 
సైన్యము: 7? 
నర. ఆ.వె. పక్షినెక్కి పడతి ప్రక్క నుంచినిట్లు 
రాగతంబదేమిరా - ఒరేయి 
శంఖమూది ధ్వనులు చాల జేసేదవేల 
మూర ఆహ్హాహ హహ - మూఢచిత్త 
నర. వచ. దండధరాపీఠా ! అమాత్యవరా సురవైరీ ! యెవడుగానో పునోయి 
వీడు ఎవడైతే నేముగాని ప్రక్కన స్రీ మాత్రము......... 
వాహ్వా - ఇది నా భాగ్యము. శంఖధ్వనివిని యుద్ధమున కాహ్వాన 
మునుకొంటిమి. వృథాప్రయాస - 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 81 


పలుక వేమిర చిన్నోడ పల్మకున్న 

సరియెగా, చాన నీప్రక్క చదికలబడి 

యున్న దయ్యారె ! దానినట్లుండనిమ్ము 

మేలు నీ వడ్గినవియెల్ల చాలనిత్తు. 

క్రిందికి దిగరా పక్షిని 

యెందుకు వాహనముగ గొనియేగ ? నుడువరా 
స్యందన ఘోటకముల నా 

నందంబుగ నిత్తునట్టి నాతినొసగినన్‌ 


కృష్ణుడు. ఊం హూం - 


సురవైరి వీనిబట్టుమి 

గరువంబున నన్నుగనక కాదనుచుండెన్‌ 
గరిత నిటు దెమ్ము ముందర (ఆత్మలో) 
మరులతిశయమందిె నిట్టి మగువను గాంచన్‌ 


(నరకుడు సత్యను వర్ణించుట) 


వాహ్వారే యీ భామ తీరు - దేవ - వారిజాక్షులు సరిరారు॥ 
కొవ్వి ఒండొంటితా కోమలి కుచములు - నవ్వులాడు చున్న 
పువ్వుల చెండ్లబోలు॥ 

సైసైర దీని వాల్దడయు - వలపు - సారించు పాశంబు బోలు॥ 
భాసుర బంగారు పద్మంబు నెమ్మోము- నాసిక నూబూవు నయ 
నాలు మీనులు॥ 

ఆహా (శోణులు చక్రములు - యీ - యబలా చూపులు తుమ్మె 
దలూ॥ మోహాంగనా నడుము మృగరాజు మధ్యంబు - దోహద 
యంత్రంబు తొయ్యలి రూపము॥ 

బెరా యీ మిఠారి పొందు - నందిన ధన్యుండ నౌదు॥ కోరి 
జేరెను విశ్వ చారుమోహిని నన్ను - ధారా రాపోల్పురి మారారి 


బంపెనొ॥। 








82 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నర.క. 


ఆ.వె. 


ఓరీ దుర్శద క్యూరచిత్త నరకా ఉండుండరా నీచుడా-నోర్మూయీ! 
మదనాగ్ని వాపుకొనగా నూరాండ్రు నీకుండగన్‌ రా రా రమ్మని 
బిల్తువే యిటుల నౌరా ఛా ఛ చాల్‌ దురా-త్మా రామన్‌ దరిజేరు 
దౌరా ? యిటురాన్వ్యాయంబె హింసాత్మకా ! 
చూడగ కొంచెము గానీ 
వాడెడు పల్ములు గరీయ మౌరా పేరున్‌ 
జాడల నెట్లెరిగితి వీ 
వేడర నీ పేరదేమొ యెరిగించుమిరా. 
శ్రీకృష్ణ నామధేయుడ 
నికృష్ణుల నడచు వ్రతము నిష్టబూనితిన్‌ 
దుష్ఫతముల వదలర లే 
కన్‌ క్రుంగెద వీక్షణాన కలుషాత్మకుడా ! 
భళిభళిరా కృష్ణ బాగు వచ్చితి విటకు 
వెదుక బోయిన తీగ పదము దాకె 
ఇన్నాళ్ళు శోధించి యెట గానకుంటిని 
కార్యమ్ము సఫలమౌ కాంతదక్కు 
శాశ్వతంబుగ మాదు సంకటమ్ములు బాయు 
మాయకారి ! మీద మనవు యింక 
నేక సామ్రాట్టుగా నేలుదు విశ్వంబు 
నాకంబు మావారి కాకరమగు. 
పాలివాడ ! నిన్ను బవరమందున జంపి 
కీర్తిగొనెద దైత్యకీర్తులలర 
పక్షపాతిం యసుర ప్రాణముల్లొంటివి, 
కక్షతీరు నాదు కాంక్ష జెల్లు. 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 83 


A 


సురవైరా॥ 


కృష్ణుడు. 


నారకుడు. 


(నరకుడు - సురవైరి - కృష్ణుడు - సత్య) 
మదాంధ పల్ముట మానుమి యింక - యెదన్‌ గ్రుచ్చెచూడు - 
సరములు యిదో వచ్చెచూడు॥ 
సురవైరీ మనశూరా(గణులచె - నరుని మాట జూడు - క్షణమున 
దురంబు నన్లగను॥ 
ఆదో యదరె నీ పదాతి బలముల్‌ గుదియలు ముద్గరముల్‌ - 
వదులుచు 
బెదరెను సైన్యంబుల్‌॥ 
నిల్పిపోరెదవ నింగినె యుందువ పక్షితోడ నీదు వక్షము 
జీల్చెదరా క్షణములొ॥ 
కుచ్చితులారా కక్ష్యయేలరా మచ్చరంబు విడిచి-దివమును మాన్యుల 
కివ్వండీ॥ 
దివమునె గాదు దివికి రాణివిగ పూబోణి నిన్ను సేతుమా పురుషుని 
వంచించి॥ 
కాలము డగ్గరె కాలుని పురికి - తులువలార మిమ్ము తూపుల - 
తోలించెద సుమ్మూ॥ 
కాల కుబేరుల్‌ ఆలము నిల్వక - భేలలౌచు పారిపోయిరా - లీల 
మీకు నౌరా॥ 
సరరమ్మను శరవర్షంబున అరద చోదకులను గూల్చితి నోరే 
(ప్రైలకికనూ॥ 
అక్షౌహిణీ వేలక్షలు గలవుర భిక్షకుడ పోరా - భామను భిక్ష 
మెత్తితివిరా॥ 
పరాత్పరుడ నా వర లీలల నీవెరుంగ జాలవురా - నీచా మొరంగు 
టేలనురా॥ 
ఓరే చూడు ప్రవరాష్టకంబు బిరాన వచ్చెనురా - యింక 
దురానదక్కవురా॥। 








84 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


కృష్ణుడు. ఉల్లసమున గను డెల్లడ వేనే - చెల్లవు పోపోరా - మాయల 
నెల్లనెరుంగుదురా॥ 
నరకుడు. వరాస్త్రముల నీవంతు బాపెదను - సురారీశ్వరురా గొల్లడరా గొల్లడ- 
నరాధమా పోరా॥ 
సత్య. పరాత్పరుడు తా నరుండైనచో నరకా యిచ్చటికి రాడని మూర్తా 
యొరుంగరా॥ 
నరకుడు. ఒక్కుమ్మడి నీ ప్రక్క జేరితిని భికుమనగ గుండె హరుండు అక్క 
జమున గాంచ।॥ 
కృష్ణుడు. మహా మోహనుడ విహంగ వాహుడ ఒహోరెనీ కెటులన్‌-చిక్కుదు 
కుహనా చంగుందన్‌!! 
సుర. దురాత్మ న్యాయపు దురాన నిల్వరు విరించి హరులాత్మన్‌-మెచ్చగ 
హరింతు నీ యాత్మన్‌ 
కృష్ణుడు. విరిగె రథంబుల్‌ వారిగె గుజ్జముల్‌ కరి కాల్బల మడగెను-రాపోల్‌ 
పరాత్పరుడ దెలియన్‌. 
(మత్త కోకిల) 
నరకుడు. మాయకాడ మదీయ సైన్యము మట్టుబెట్టితి వెంతగాన్‌ 
పాయకన్‌ యిదొ వచ్చె బాణ కృపాణ శస్త్రములస్తముల్‌ 
నీయురంబున జొచ్చె చూడర నీల్లుదీ క్షణమందునన్‌ 
హా యటంచును వైనతేయున కయ్యెగాయము లెల్లడన్‌ 
(తరల) 
కృష్ణుడు. గరుడ వాహ విపద్దశాత్మునిగా నొనర్చితి వౌర నీ-యరద రాజి భగా 
భగాయని యయ్యెబూదిగ చూడరా-కరులడంగె మదేభ యూధము 
గాసిలెన్‌ కరపాదముల్‌-విరిగె రక్తపు టేర్లు పారెను వీర రుద్రుడ 
గాంచరా॥ 
వచనం॥ మీ సైనికుల కాలుసేతుల విరుగ గొట్టితి రథముల బూదిగా జేసితిని. 
గుజ్జముల నేనుగుల నెన్నింటినో చెండితి. ఒక్కసారి వెనుదిరిగి 
చూడు నీ సేన సగము హతమై రక్తపుటేర్లు పారుచున్నవి. 








శ్రీకృష్ణ సత్యభామా విజయము రి5 


(కృష్ణుడు-నరకుడు) 

నరకుడు. బూదిగ జేతువ రథంబులన్‌ - యాదవ నీ యగ్నస్త్రంబున్‌- 

అస్త్రంబున్‌ జలాస్త్రమునన్‌ పోదోలితి వర్షంబులుగన్‌ 
కృష్ణుడు. మారుతాస్త్రమావర్షంబున్‌ మళ్ళించెను వేవేగంబున్‌ 

వేగంబున్‌ ప్రవరులతోన్‌ జేరినేరి నీ మం|త్రులికన్‌॥ 
నరకుడు. మహాపాశమిదొ వచ్చెరా-సహాంగనగ బంధించురా॥ 

దించునురా వంచించునురా - విహంగ యుతంబుగా గనీరా॥ 
కృష్ణుడు. కృపాణాస్త్రమా పాశంబున్‌ - సఫామంచు తాదెగ 

ద్రెంచెన్‌-తెగ ద్రెంచెన్‌ నీ చేతి గదన్‌ విఫలనుయ్యె నస్త్ర వర్షమున్‌॥ 
నరకుడు. ఒరే కృష్ణ మోహనమున నిన్‌ విరించి మెచ్చగ నోడింతున్‌ 

ఓడింతున్‌ మదమడతున్‌ దరినున్న కాంత శోకించన్‌. 
కృష్ణుడు. మహా మోహనంబిదొ గనరా స్వహాజేసె నీ మోహనమున్‌- 

మోహనమున్‌ యేమెరుంగకన్‌ విహారాత్మకుడ వౌదువు క్యూరా॥ 
నరకుడు. _ భక్తి భజించి శక్తి విడచితిన్‌ భుక్తిగ గొను నిన్నాకటికిన్‌- 

ఆకటికిన్‌ చిటికెలోనిన్‌-భక్తాత్మాంబుజ భృంగము రాపోల్‌॥ 

(దండకము) 
కృష్ణుడు. శ్రీమన్మహాదేవి అంబా భవానీ జగదాధినేతా మహదేవదేవీ మహ 

కాళి దుర్గా గిరీంద్రాత్మజా శ్రీ సురాభ్యర్చితా ఫాలనేత్రా సుపర్వాగ్భణి చంద్ర సూర్యాగ్ని 
లీలాక్ష శ్రీలోల ధీలోల నీలాలకా రౌద్రకాళేశ్వరీ దివ్వ భీమేశ్వరీ భవ్య లోకేశ్వరీ 
దుష్ట సంహారిణీ శిష్ట సంరక్షణీ భక్త కల్ప ద్రుమా కొంగు బంగార మా లింగ 
సత్పూజ్యమా శ్రీనాథ సత్పూజితా దేవి నన్నేలుమా ప్రీతి మన్నించుమా చండి 
అండాండ పిండాండ బ్రహ్మాండ భూ స్వర్గ కైలాస వైకుంఠ సత్యాది లోకమ్ములన్‌ 
సప్తపాతాళముల్‌ కోరి వెల్గొందుదే కొల్చి సేవింతురే భావింతురే ఆత్మ పూజింతురే 
తల్లి ఓంకార హ్రీంకార శ్రీకార శబ్దమై వెల్లొందు మా తల్లి రక్తాక్షి రక్తాంబరీ 
దుష్టోత్తమాంగా ఆహారా విశేషాయుధా ధారిణీ సింహ సద్వాహినీ కోటి నామాంకిత 
గాయత్రి సావిత్రి శార్వాణి గీర్వాణి నిద్రింతు నొక్నింత కాలంబు నన్నేలుమా నీ 








86 శ్రీకృష్ణ సత్యభామా విజయము 


ఒడిన్‌ జేర్చి, ధ్యాన్నింతు పూజింతు నో మాత స్తోత్రింప నేనెంత నంబా నమస్తే 
నమస్తే నమః 
సంధి.వచనం. ఇట్లు ధ్యానించి యోగ నిద్రజెంది పైకి మూర్చా గతుండన నొప్పిన 
నంత 
(ఉత్సాహ) 
సంధి: రౌద్ర రక్త నేత్రయౌచు రైరవంబు గొల్పుచున్‌ 
కాద్ర వేయ వైరిమోయు గగన రథము నొరిగినా 
భద్రమూర్తి కృష్ణు ధనువు బాణతూణీరమ్ములన్‌ 
మోద మొప్ప గనియు యుద్ధమునకు నిల్చి ధీరతన్‌. 
సత్య॥ (నర-సుర-సత్య) ఒరే తుచ్చ వినరా నీ వరాస్తముల నుగ్గుగనొనర్చెద। 
గరుడ కిన్నెరులు 
గానము సేయగ సురవైరిని నిను జెనకెద జూడరా॥। 
నర॥ ఒసే చిన్నదానా నాపస నెరుంగవే మిసమిసలాడే॥ ముసి ముసి నవ్వుల 
మోమున నింపుచు విసరు నీ శరము కుసుమాస్త్రంబు॥ 
సత్య॥ సురారి గన్గొనరా నా శరంబుల వేయ సురలు మడసిరి ॥స॥ గరిత 
నొాక్కతను యరసైన్యంబును మరణ మొనర్చితి మొరకు చేష్టుడ॥ 
సురవైరి॥ నరాంగనా యిదిగో నీ శిరంబు డొల్లును కరకు ఛురికచే ॥న॥ బిరాన 
వచ్చెను మిరుగులు (గుక్కుచు-దురంబు మానవె దుంకులు యేలనె॥ 
సత్య॥ జడాత్మకా కనరా నీ యెడంద గ్రుచ్చెడు శిలీ ముఖంబులు॥జ॥ విడె 
సత్వంబును పడె నీ ఛురికయు తడబడి బడెదవు తప్పదు మరణము॥ 
సుర॥ గదాయుధంబిదిగో నీ యెదన్‌ కుచంబుల కుదించు చూడవె ॥గ॥ 
ముదంబు తోడుత మదీయ ప్రభువును-కలియ వచ్చితివ కలదు 
సుఖంబు! 
సత్య॥  ప్రగల్భా పోపోరా నీ మగతన ముండిన మగువను గెల్వర ॥ప్ర॥ 
సగంబు జచ్చెను సరవి సైన్యము బుగులొందుచు తమ పురమ్ము వెడలె! 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 87 


నర॥ 


సత్య॥ 


నర-కం. 


సంధి॥ 


విశాలాక్షి వినవే నీ వశుండ యుద్ధము వలదు జేరునను ॥వి॥ దిశాంతముల 
మన తేజము వెల్లును-విషయము విననిచో కసిగ దెత్తునిను॥ 
మదాంధ యెల్లెడలన్‌ ఆ-యుధాళి తెగె నా నారాచంబుల 1॥మ॥ 
రథములు క్రుంగెను వధ యొనర్హు నిను బుధుల్‌ మెచ్చ రాపోల్‌ హరి 
దయాన్‌॥ 

సురవైరీ-! మన బలంబు 

తరిగెను భట వర్గమెల్ల దవ్వుల బారెన్‌ 

గరిత యని యూర కుండితి 

నరుగుమి జడనీద్చి తెమ్మి హరిద్విజములతోన్‌ 

(మత్తకోకిల) 

ఒక్కసారిగ హుప్పు మంచును ఉప్పరంబెగసెన్మహ 

రక్కసేశుని ప్రాణ మిత్రుడు రైరవంబుగ వాల్డడన్‌ 

చిక్కబట్టెను సత్య నీడ్చెను చెల్వప్రాణము గుందగన్‌ 

అక్కజంబుగ వాహనంబుతొ నాయద్భూద డట్లెరాన్‌ 

ఆ సమయంబున 

(మత్తకోకిల) 

చూచి జూచియు సత్య రక్కసు చూడమున్‌ గురిజూచియున్‌ 

వైచె నొక్కటి వ్రేటు దానవ వాహినట్టులె జూడగాన్‌ 

మెచ్చి పూలను జల్ల దివ్యుల మేలు మేలని యాత్మలో 

హెచ్చి కంఠము ద్రుంచె సత్యమహీ నిజాత్మత నొందియున్‌ 


సంధి. వచనం. సత్య భూదేవి తాదాత్యమును పొందగా 


నరకునకు భూదేవి స్వరూపంబు భయంకరమై 

గన్పట్టి తనకు మృత్యువాసన్న మైనదను కొనుచు 

తన శాప ప్రస్తావన గుర్తుకు రాగా. 
(కందార్థములు) 








88 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


నరకుడు॥ 


సత్య। ॥ 


సంధి.వచనం. 


సత్య.క. 


సంధి.వచనం. 


కృష్ణుడు.ఆ.వె. 


ఓసీ భూదేవివ నీ 

వేసము నటు దాల్చిలావు ప్రేలగనేలన్‌ 

యాసమయము నీవసువుల 

వాసెదవో దుష్టురాల ॥దర్వు॥ వచ్చె చూడవే-దివ్యాస్తాణి -జెచ్చెర 
గనవే॥ తుచ్చురాలా ప్రాణముచ్చువు నిను జంపి-హెచ్చెద 
స్వర్గంబు నిచ్చతో నేలెద॥ 

అగణిత దివ్యరుచిరముల 

ధగధగ వెలుగొందు దాన ధరణీదేవిన్‌ 

పగవాడ వైతివిర నిన్‌ 

వగవుల పాల్టేతు శరము ॥దరువు॥ వదలితిని చూడు రాపోల్పురి 
యదురాజు తోడు॥ యెద దాకె నిన్ను వదలని శరమిద్ది మధి 
యించు నీ బలము వదర కింక మూర్భ॥ 

తన పుత్రుడను విషయము జ్ఞప్తికి రాగా భూదేవి తనచే తన 
పుత్రుడు మూర్చనొందుటకు వగచి విలపించు చున్న దెటులనిన 
అయ్యో నా పుత్రక నిను 

కయ్యంబున చేతిశరము కఠినాత్మకనై 

వేయగ విధి యొనర్చెనహ ! 

నెయ్యము మనకేది పుత్ర నేనెటు జేతున్‌. 

అనుచు దుఃఖీతురాలై మూర్చనొాందెనంత కొంత కాలంబునకు 
కృష్ణుండు మేల్మయై 

కార్యమర్థమయ్యె కామిని మూర్చచే 


నున్నది యర కార్యమును నొనర్తు 
విబుధ సుఖము గూర్తు విశ్వలయాత్మక 
భావమున నరకుని బరము కంపి. 


(రెండు తీర్లదాటి) 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 89 


సంధి.వచనం. నరకుడును మూర్చదేరి 


నర॥। 


నర॥। 


నర॥। 


ద్రోహీ - విడువకద్రుంచెద నిను - పాహీ యనినను వదలర 
సతిదేహీ - దేహీ యని వేడగనోరి॥ ఓరీ వినుమోరీ కోరిద్రుంచెద 
మీరి పల్మకిక॥ 
దుష్టాకాలము దీరెను పాపిష్టా - చత్తువు క్షణాన నికృష్ణా - బుధ 
ప్రియము గూర్తుర భ్రవ్టా ॥ భ్రష్టా యిదినిష్టా సంతుష్టి గూర్చెదను 
యెల్ల జగములకు॥ 
గొల్లా - పల్మకు మాటికి నీ వల్ల - గాదని తెలయుమి నీ యుల్ల - 
మును చీల్చెద చూడర భీరా - భీరా - దుర్వార నారాచంబుల 
నన్గెదవోరి॥ 
దైత్యా - ఛాందస నీ శరములు వ్యర్థ - మయ్యెను యిక ప్రాణము 
మిథ్య - నేటితో దెలియర వో (క్రూరా॥ వినవేరా శూరుడ నీబల 
స్థైర్యము లడంగు॥। 
తులువా నా శక్తులు దెలియవు పలువా 
మేఘములు క్రమ్మంగని నలువ - భయమందె 
దంధణ లరయా॥ ఆరయా నీ వరయా ధర 
రాపోల్పురి ధాముని సాక్షిగ॥ 

(మత్త కోకిల) 
మదిన్‌ దలంచుమోరి నన్ను, మాత నా ధరాపతిన్‌ 
యిదో మదీయ చేతి చక్రమెల్ల కాంతు లీనుచున్‌ 
వధించు, నాలో నీదు తేజవంతమైన ప్రాణమున్‌ 
సదా వసించు పుత్ర ముక్తి సత్సధంబొసగితిన్‌. 
బుధులు గరుడాది వరులును భువిని జనులు 
మోదమున ఆశ్వయుజ కృష్ణమున చతుర్ధ 
తితిని దీపావళి సేసికొప్ప 
కొంద్రు నీపేర పండుగ కొనలుసాగ 
భద్రంబు లొసగెదరు దయ 








90 


శ్రీకృష్ణ సత్యభామా విజయము 


భద్రేశ్వరి లక్ష్మి వాణీ భవగణనాథుల్‌ 

శుద్దాత్ములకును సతతం 

బిద్దాత్రిలొ వినెడు యాడు యిష్టజనులకున్‌ 
(మంగళ హారతి) 

1. బాలా రాధాలోల - పాలాక్షనుత సుగుణ జాల హారతి గొనరా॥ 
లలన పూతన యిచ్చు పాలతో ప్రాణంబు లీలగ గొనినట్టై బాల 
నీలశ్యామ గాత్ర॥ 

2. కంసాది దానవ హింసాత్మహర యదు వంశాబ్ది కులరాజమా॥ 
హంస వాహన శంభు యమరేంద్ర నుత పాద - వంశ! 
మురళీ ధర యేణాంశు కిరణ లలిత హాస ॥ బాల! 

8. నెలరాజు మోము, వలరాజ జనక శ్రీ లలన మానస వల్లభా॥ 
జలరుహ గద శంఖ చక్రపాణి కోటి - జలజాప్త తేజ శ్రీ 
విలసితాంగ కౌత్సుభ ధర॥ 

4. సవ్యసాచి బంధు - నవ్యనవనీత చోర - భవ్య ప్రతాపాద్భుత।॥ 
దివ్య వందిత నీవు దిక్కునాకని వేడ - అవ్యయ వస్త్రాల భవ్య 
చరితకు ద్రౌపదికి నిడు ॥బాలా॥ 

5. వరదా దీనకల్ప ఉరగశయన దేవ గరుడ విలసద్వాహనా॥ 
ధరణీ రాపోల్పురి నరయ మల్లయాఖ్యు - కరుణ తోడుత 
యేలు - నిరుపమాన పరమ పురుష ॥ 

- ఇతి శివమ్‌ - 








శ్రీకృష్ణ సత్యభామా విజయము 9} 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 
కళాభవన్‌ (రవీంద్రభారతి) హైదరాబాద్‌ - ఫోన్‌ : 040-2970 3142 


క్ర.సం. పుస్తకం రచయిత వెల,రూ, 


1. 


2. తెలంగాణ పద్యకవితా వైభవం డౌ. గండ్ర లక్ష్మణరావు 50/- 
3. మూడుతరాల తెలంగాణ కథ సంపాదకులు: డా.నందిని నీధారెడ్డి 300/- 

దా.సదానంద్‌ శారద, 

డా.ఎ.యం. అయోధ్యరెడ్డి, 

డా. బీ.వి.ఎన్‌.స్వామి 
4. తెలంగాణ సామెతలు సేకరణ: చైతన్య ప్రకాశ్‌ 100/- 
5, తెలంగాణ నవలా వికానం కాసుల ప్రతాపరెడ్డి 50/- 
6. తెలంగాణ సీనీ గేయ వైభవం దౌ. కందికొండ 125/- 
7, మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
8. _ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం డా. వెల్లండ శ్రీధర్‌ 60/- 
9. ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు,శతకము) _ డా. వీ.భాస్మరయోగి 70/- 
10. తెలంగాణ శాతవాహనుల వారసత్వం డా. ఈమని శివనాగిరెడ్డి 50/- 
11. తెలంగాణలో భావకవితా వికానం సం॥ సామిడి జగన్‌ రెడ్డి 350/- 
12. తొలినాళ్ల సోయి బెల్లంకొండ నంపతుకుమార్‌ 50/- 
13. గోంద్వానాలాండు ఎంత ప్రాబీనమైనదో 

తెలుగుకూడా అంతే (ప్రాభీనమైనది డా. సగిలి సుధారాణి 50/- 

14. మందార మకరందాలు దౌ. నీ, నారాయణరెడ్డి 30/- 
15. వాగ్భూషణం భూషణం దా. ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 


శాతవాహనుల నుండి కాకతీయుల వరకు 


గౌ. సంపాదకులు డా॥ నందిని సిధారెడ్డి 110/- 
సంపాదకులు ఆచార్య డా॥ జి,అరుణకుమారి, 


డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 


16. రైతు బుణ విముక్తి రాళ్ళబండి రావవశర్మ 25|- 


17. బ్రిటిష్‌ గ్రంథాలయంలో సేకరణ: చాడా సృజన్‌రెడ్డి 50/- 


తెలుగువుస్తకాల పట్టిక కవులు కరుణనాయుడు,అదిత్య అల్లాడి 
18. రసార్గవ సుధాకరము సంపాదకులు: డా॥ శ్రీరంగాచార్య 250/- 
19.  నింహాగిరి వచనములు కృష్ణమాచార్య ప్రణీత 40/- 
20. నందగిరి ఇందిరాదేవి కథలు నందగిరి ఇందిరాదేవి 50/- 
21. మాదిరెడ్డి సులోచన కథలు మాదిరెడ్డి సులోచన 120/- 
22. _ గంగాపుర మహాత్యము శ్రీ రెడైడ్డి మల్లారెడ్డి దేశాయి 60/- 
23. లోకములహరి నవలలు లోకమలవారి 45/- 
24. ప్రతాపరుద్ర చరిత్రము ఏకామ్రనాథుడు ర్‌ర్‌/- 
25. గెలువు మనదే పరా దురాప్రసాదరావు 25|- 
26. _అడ్లూరి అయోధ్యరామకవి రచనలు తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు _ 80/- 
27, తపతీ సంవరణము దా॥ పొటిబండ మాధవశర్మ 80/- 
28. గజల్‌ గీతికలు పటేలు అనంతయ్య 30/- 
29. వజ్ఞాలగమ్‌ జయవల్లభుడు 70/- 


80. _కాకతీయులనుండి అసర్‌ జాహీల వరకు నంపా:ఆచార్య డా॥ జి,అరుణకుమారి,  800/- 
డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 


31. చన్న బసవేశ్వరుని వచనములు రేకలిగే మఠం వీరయ్య 45/- 
82. ఉత్సల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు ఉత్పల సత్యనారాయణాచార్య 75/- 
*  వృనాన సాహిత్య (త్రైమాసిక 25/- 


సస. తెలంగాణ చరిత్ర సంస్కృతి వ్యాన సంకలనం 200/- 


